వుంచి బాలుడు 


(బాలానందం కథ 


తెలుగు : రచన 
ఆకొండ వెంక టేశ్యర రావు 


PupBLrisHED BY: 
VIJAYA PUBLISHERS, 
MADRAS.4* 


1వథమము 


_మేః సైతాను 


కాజ నని ఈం? 

Copyright, 1953, Jesse Stuart. Copyright 
1952, The Curtis Publishing Company. Al 
rights in this book are reserved, It may not 
be used for Dramatic, Motion, or talking pioct- 
ure purposes without written authorisation 
from the holder of these rights. Nor may 
the book or parts thereof be reproduoed in any 
manner whatsoever, without permission, in 
whiting, except in the case of brief quotations 
embodied in cirtioal articles and reviews. For 
information address Whittlesey House, 
330, West 42nd Street, New York 36, New York, 


Illustrated by = 
" ROBERT HENNE BERGER 


Fe 
Dit ౪౭౧౪ వఆ౮ 1, 1 
3౩5 ౧౪౫7 
For copies Write to :— 
VIJAYA PUBLISHERS, 
MADRAS-4. 


అమ్మ కంటె కలదె యధికమౌ దైవంబు ? 
పొొణమిచ్చి పెంచు బిడ్డ నమ్మ; 

అమ్మ భువిని యస్మదారాఛ్య దైవంబు; 
అమ్మ యాత్మ కిద్ది యంకితంబు. 


ఈ కథలో--- 


డేవిడ్‌ చాలా మంచిపిల్ల వాడని అవ్వ చెప్పుతూవుండేది. అవ్వ 
కూడా చాలా మంచిదనీ, ఎంతో తెలివై నదనీ, (ప్రపంచంలో 
ఉన్న విషయాలన్నీ తెలిసినదనీ డేవిడ్‌ (గహించాడు. 

కాని ముందుగా డేవిడ్‌ అ ముసలి అవ్వదగ్గిర ఉండటానికి 
ఇష్టపడ లెదు. ఆ అబ్బాయికి తల్లీ, తండ్రీ లేరు. ఉండటానికి 
ఇల్లు లేదు. అవ్వ తన మంచితనంతో డేవిడ్‌ను దగ్గిరకు తీసి 
ఆదరించిన తరువాత డేవిడ్‌ కి అవ్వమఘీద ఎక్కడలేని (పేమ, 
అనురాగం కలగటమే అవ్వలోని గొప్ప విశేషం. డేవిడ్‌ (కొత్త 
విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సాహం చూపించాడు. 
ఎల్లప్పుడూ ఎదో పనిచేసి అవ్వకు సహాయం చేయటానికే ప్రయ 
త్నించాడు. |క్రిస్ల మన్‌ పండుగనాడు అవ్వకు మంచి బహు 
మతి నివ్వాలని నిశ్చయించాడు. అమెను ఎంతో ఆనందింప 
చెయ్యాలని పట్టుపట్టాడు. ఆ బహుమతికి కావలసిన సొమ్మును 
తానే స్వయంగా కష్టపడి పనిచేసి సంపాదించాలని పంతీం 
పట్టాడు. అంత చిన్నవయసు బాలుడై నా అతని తెలివి తేటల్తో, 
శ్రద్దగా పనిచేసి తన పంతం చెల్లించుకున్నాడు. అవ్వని 
సంతోషపెట్టాడు. అవ్వ సంతోషంతోనే అతడు (బహ్మానందం 
పొందాడు. ఇదీ ఈ కధా వస్తువు. 

వాతావరణం, పాత్రలు, పరదేశీయమైనా, కథావిషయం 
భావిభారత పౌరులైన అంధ బాలబాలికలకు, ఉత్సాహకరమై 
నీతి బోధనకు, ఉపయ క్రముగా నున్నది. కనుక ఈ కథ అంధ 
బాలురకు, బాలికలకు, అమ్మలకు, అవ్వలకు ఆనండదాయక మై, ' 
ఆహ్లాదకరమై యలరారునని నమ్ముతున్నాము. 

విజయా పబ్లిషర్చు 


కొండమోూద. కెక 


పశువులు మేసే వచ్చిక బయళ్ళలో నుంచి పోయే 

వంకర టింకర దారిలో, డేవిడ్‌ అనే కుజ్జవాడు 
పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్నాడు. ఈ 
పర్వతం కొనవరకు ఎక్కి అక్కడి, మేఘాలను పట్టు 
కుంటానని అతడు వాళ్ళ అవ్వ బీవర్లీ తో చెప్పాడు, 
తాను చాలా అలిసి పోయాననీ త్వరగా పోయి పడు 
కోవాలనీ అవ్వ చెప్పింది. అయితే తా నొక్కడే ఒంట 
రిగా వెళ్ళటానికి అవ్వ ఆంగీకరించినట్లు డేవిడ్‌ అను 
కున్నాడు. 

అవ్వ చాలా చురుకై నదని, [ప్రపంచ మంతటికి 
గొప్ప ప్ర) అని డేవిడ్‌కి నమ్మకం. ఆమె ఏ పనినైనా 
సాధించగలదు. అతని తల్లి దండులు మరణించిన 
తరువాత ఆత డామె దగ్గిరకి వచ్చినప్పట్నుంచీ ఆమె ఆ 
కుట్జవానికి అనేకమైన మంచి విషయాలు నేర్పుతూ 
వచ్చింది. మొదట ఆ కొత్త ముసలమ్మ దగ్గిరవుండటం 
అతని కిష్టం లేకపోయింది. కాని ఇప్పుడు వారిరువురు 
హాయిగా జీవిస్తున్నారు. వేటాడుట, కోడి పిల్లలను 
పెంచుట, ఆవులను మేపుట, బంగాళ దుంపలు, వరి 


౮ 


వంటలు వండించుట, (తవ్వుకోల మొదలై న వని 
ముట్ల తో వనిచేయుట మొదలైన పనులను ఆ కుజ్జ 
వానికి అవ్వ నేర్చింది. 

డేవిడ్‌ ఆమెకు చాలా సహాయకరంగా ఉన్నట్లు 
అవ్య సంతోషించి వుంటుంది. నిజానికి అతడు 
(పపంచం అంతలోను ఉపయు క్రమైన కుజ్జవాడనీ, 
అతడు లేకుండా ఆమెకు గడవదనీ తరుచుగా ఆమె 
చెప్పలేదూ? అవ్వ ఏమా హడావిడి మనిషి కాదు. 
ఆమెకు అనేకమైన మంచి మంచి సంగతులు తెలుసు. 

డేవిడ్‌ కమంగా కొండపైకి ఎక్కాడు. అతనిపై 
పలుచని తెరలాంటి పొగమంచును చూశాడు. అస్త 
మిస్తున్న సూర్యుణ్ణి కూడా అతడు చూశాడు. ఆపొగ 
మంచులో నుంచి అతడు చేతులను పైకెత్తి వెచ్చని 
సూర్య కిరణాలను అనుభవించాడు, నా చెయ్యి 
మేఘంలో నుంచి దూరిపోయింది అని అతడు కేక 
వేశాడు. అక్కడ నుంచి అతడింకా కొంత దూరం పైకి 
పోయి, తన [కింద లోయలోని మేఘాలను చూశాడు. 
అవ్వ కూడా దీన్నిచూ స్తే బాగుండును అనుకున్నాడు. 
నేను చూసినంతలో ఇదే చాలా అందమైనది. 

నే నిక్కడ నున్నంత వరకు ఈ చుట్టు [పక్కలంత్తాణ 
చూస్తాను అని వేటకాం(డ దారిలో నడుస్తూన్న డేవిడ్‌ 
అనుకున్నాడు. మళ్ళీ అత డక్కడ ఆగి చుట్టుప్రక్కల 


గా న [నప 
“ఈర. an ర లై 


ఆ చా 





రి 


నున్న మేఘాలను పరీక్షించాడు. అతని కొక ధ్వని 
వినివించినట్లుగా తోచింది. డేవిడ్‌ చెవి దగ్గిర చెయ్యి 
పెట్టుకుని (శద్ధగా విన్నాడు. నక్కలను వేటాడే కుక్క 
మూలుగులా వినిపించిం దతనికి, మెల్ల గా ఊపిరి 
పీల్చుతూ ఇంకా (శద్ధగావిన్నాడు. అది కుక్క మూలుగు 
అని అత డనుకున్నాడు. అదిగో ఆవైపు. ఆధ్యని 
వచ్చిన వైపు కొన్ని అడుగులు వేశాడు. మళ్ళీ ఆగి 
ఊపిరి బిగపట్టి (శద్ధగావిన్నాడు. అది కుక్క మూలుగే 
నాకు తెలుసు అనుకుని డేవిడ్‌ ఆ ధ్వనివైపు కొన్ని 
అడుగులు పరుగెత్తాడు. 

“కుక్కా! ఇక్కడ; కుక్కా! ఇక్కడ; అని అతడు 
పిలిచాడు. 

కుక్క అతనికి సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ కుక్క 
మూలుగు వినాలని డేవిడ్‌ ఊపిరి బిగపట్టి (శద్ధగా 
చూశాడు.కాని ఏమీ ధ్వని వినిపించలేదు. అందుచేత 
అతడింకా కొంతదూరం నడిచిపోయి ఒక పెద్ద దూలం 
ఉన్న చోటికి పోయాడు. ఆ దూలం మీద కూర్చుని 
మళ్ళీ ఆ ధ్వని వినటానికి [ప్రయత్నం చేశాడు. అన్ని 
వై పులా తెల్లని మేఘాలు నిండుగా వున్నాయి. 
సూర్యుడు ఆ మేఘాలనించి అ:స్తమించాడు.ఆ పచ్చని, 
ద్వీపం మీద అతడొక్కడే ఒంటరిగా వున్నాడు. అన్ని 
వె పులా మేఘాలు ఆవరించి వున్నాయి. 


9 


అది ఇంక మళ్ళీ మూలగదు అనుకున్నాడు డేవిడ్‌, 
అది ఆ పర్వతం [కింద నున్న వేటకుక్క. అది ఒక 
నక్కను వెంటాడింది. అది వెళ్ళిపోయింది. నేనుకూడా 
వెళ్ళిపోవాలి అనుకున్నా డతడు. బాగా చీకటి పడక 
ముందే నేనూ వెళ్ళిపోవాలి. చీకటంపే నాకు భయం 
లేదు. కాని నే నెక్కడా తప్పి పోకూడదని ఆవ్వ నాకు 
గట్టిగా చెప్పింది. 

అప్పుడు మళ్ళీ అతడు కుక్క మూలుగు విన్నాడు. 
అది అతనికి |కింద భాగంనుంచి వచ్చింది. 

ఒక గెంతు గెంతి, కుక్క కాదేమో అనుకున్నాడు 
డేవిడ్‌. ‘కుక్కా! ఇక్కడ, కుక్కా! ఇక్కడ!” అని 
అతడు పిలిచాడు. కొంచెంసేపు ఊరుకున్నాడు. కాని 
సమాధానం రాలేదు. 

అది ఈ దూలంలో దూరివుండదు అనుకున్నాడు. 
అప్పు డతడు దూలం కొసకు పరుగెత్తి అది గుల్లగా 
ఉన్నదేమో అని చూశాడు. కుక్క దూరి పోగలిగి 
నంత గుల్ల భాగం ఏమీలేనట్లు (గహించాడు. అయినా 
నిశ్చయం చేసుకోవాలని మోకాళ్ళపైన కూర్చొని 

“*దూలాన్ని చేతులతో తడమి చూశాడు. అప్పుడొక 

గంతువేసి అతడు రెండవ కొసవద్దకు పరుగెత్తాడు. 

“అ! ఇక్కడ గుల్ల గా వుంది అని అరిచాడు. 
[కిందికి వంగి అతడా దూలంనుంచి ఒక ముక్కను 


10 


తీశాడు. అది పుచ్చిపోయి వున్నట్లు చూసి ఆశ్చర్య 
పడ్డాడు. అతను చేతులతో ఆ దూలాన్ని పైకి లేవ 
నెత్తాడు.అక్కడున్న రెండుమూడు కట్టలను ముక్కలు 
చేశాడు. “ఎండిపోయిన ఆకులు అని అన్నా డతడు. 
ఆకులమోద చేతులు వెట్టి చూశాడు. “ఆకులు వెచ్చగా 
ఉన్నాయి. వానిపై ఏదో నిదపోయింది అనుకున్నా 
డా కుజ్జవాడు. *అ కుక్క ఇప్పుడే ఈ పక్క మీద 
నుంచి వెళ్ళిపోయింది. అది మళ్ళీ ఆ దూలం లోవలికి 
పోయింది.” డేవిడ్‌ అప్పుడా పుచ్చిపోయిన దూలాన్ని 
ముక్క ముక్కలుగా చేశాడు. ఆ గుల్ల (పదెశం 
ఉన్నంత వరకు- చివరి వరకు చూశాడు. చివరకి 
అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల నక్కి నక్కి భయ 
పడుతూ కూర్చుంది. డేవిడ్‌ దాన్ని పట్టుకోటానికి 
చేతులు చావిన కొలదీ ఆ కుక్కవిల్ల మూలుగుతూ, 
భయంతో వణకిపోయింది. 

“ఈ మెఘాలపై కి ఎక్కాలని నా కేదో చెప్పింది. 
అదేమిటో నాకు తెలీదు. కాని నాకు ఒక కుక్కపిల్ల 
దొరికింది అని డేవిడ్‌ సంతోషంగా అనుకున్నాడు. 

ఆ బక్కచిక్కి వున్న కుక్క విల్ల ను డేవిడ్‌ దూలం, 
నుంచి పైకి తీశాడు. “నిన్ను నేనేమీ బాధించను 
కుక్క విల్లా! నీవు తిండిలేక మాడిపోతున్నావు. నిన్ను 
నే నింటికి తీసుకుపోయి అన్నం పెడతాను. నికు 


11. 


జ్యరమా? నీ బొచ్చంతా ఊడి పోయింది; ఏమైంది 
నీకు? అని అతడు మెల్ల గా అడిగాడు. 

అకుక్క పిల్ల చర్మమంతా ఎట్టగా వుంది. రెండు 
చోట్ల రక్తం కూడా వస్తోంది. ‘నీకేం భయం లేదు, 
కుక్క విల్లా! నేను నిన్ను పెంచి నీకు చేయవలసిన 
సహాయం అంతా చేస్తాను. నేనూ, మాఅవ్యా నీకు ఉప 
చారం చేసి, నీకు ఆరోగ్యం కలిగిస్తాం'అని డేవిడ్‌ కుక్క 
పిల్లను దువ్నుతూ అన్నాడు, 

ఆ కుక్క విల్ల ఒక అడివి జాతిది. డేవిడ్‌ వద్ద 
నుంచి తప్పించుకు పోవాలని (ప్రయత్నించింది. కాని 
దానికేం చేయటానికి శ.క్తిలేక పోయింది. డేవిడ్‌ దాన్ని 
చంకలో పెట్టుకుని కొండ [కిందికి పరుగు [పారంభిం 
చాడు. “నేను నిన్నింటికి తీసుకు పోతున్నాను. ఈ 
రాత నీకు తియ్యని పాలుపోస్తాను. ఆవు నాకూ, మా 
అవ్వకీ, ఛార్రీ అనే పందికీ పాలిస్తుంది. ఆమె నీకు 
కూడా పాలిస్తుంది,” అంటూ డేవిడ్‌ పరుగెత్తాడు. 

"అతడు ఆ మంచులోనుంచి పరుగెత్తడంలో ఆ 
కుక్క విల్ల జారిపోతుందేమా, మళ్ళీ పట్టుకోలేనేమా, 
శతెనుకుంటూ దాన్ని అతి జ్యాగత్తగా పట్టుకున్నాడు. 
“కుక్కపిల్లా! నిన్ను ఈ కొండమిద ఎవరు విడిచి 
పెట్టారో? నక్కల వేటగాళ్ళు విడిచి పెట్టారా? వాళ్ళేం 
దుకు చేశారాపని?ఎందుకం కే-నీ శరీరఠంమోద బొచ్చు 


12 


లేదని? నీవు కూడా ఇదివరలో నావలెనే ఒక అనా 
థవు. కాని అవ్య నన్ను పెంచి బట్టలుకొని పెట్టింది. 
అవ్వ.ని శరీరం మీద బొచ్చు వెరుగునట్లు చెయ్య 
గలదేమో కుక్క విల్లా! మా అవ్వ ఇంచు మించుగా 
ఎంత పనైనా చెయ్యగలదు!’ 

డేవిడ్‌ [కిందికి దిగి వచ్చే ముందు మలమల 
మౌడుతున్న ఆ కుక్కపిల్ల ను “అనాధి అని పిలిచాడు. 


Xx 


అవ్వు ఆదరణ 


“రవ్వా |! అవ్వా! లేలే చూడు నేనేం తీసు కొచ్చానో 
అంటూ డేవిడ్‌ అవ్వ పడుకున్న గదితలుపుకొట్టాడు. 
“అవ్వా! అవ్వా! లే; నేనేం తీసుకు వచ్చానో చూడు” 
“ఇదిగో ఒక నిముషం? అంటూ అవ్య తన పక్క 
మీద దొర్లుతూ చెప్పింది. 
అవ్య మంచం [పక్కనున్న కుర్చీమీదనున్న అగ్గి 
పెర్రైతీసి, కిరసనాయిలు దీపం వెలిగించింది. 
“ఇప్పుడు లోపలికి వచ్చి చూవించు అని చెప్పింది 
అవ్వ. 
డేవిడ్‌ ఆతెలుపు తెరిచి, చంకలో పట్టుకున్న కుక్క 
పిల్ల తో గదిలోనికి పరుగెత్తాడు. 
“ఏమిటది డేవిడ్‌? ఏం రంగది?ఇి అని అతని చంక 
లోని కుక్కపిల్ల ను తీక్షణంగాచూస్తూ అవ్వ అడిగింది. 
“నీకళ్ళజోడు పెట్టుకో; బాగా చూడగలవు” అన్నాడు 
“దుడ్‌, 
అవ్వ మంచంపక్కనున్న కుర్చీమీదనున్న కళ్ళ 
జోడు తీశుకుంది. ఆమె నిదకళ్లు తుడుచుకొని కళ్ళ 
జోడు ధరించింది. 


14 


“దగ్గిరకి తీసుకురా, బాగా చూస్తాను అంది అవ్వ. 

డేవిడ్‌ మంచం దగ్గిరకిపోయి కుక్కవిల్లను చేతు 
లతో ఎత్తి చూవించాడు. 

“అది ఒక చిన్నవేటకుక్క, డేవిడ్‌.’ అని ఆమె 
ముసలిచేతితో దాని నుదుటిపై తట్టుతూ చెప్పింది. 
“కాని పాపం! ఆ కుక్కవిల్లను చీడపట్టి తినేసింది. 
తిండిలేక చావనిద్దంగా వుంది. ఈ [ప్రపంచంలో 
ఎక్కడ దొరికింది నీకది డేవిడ్‌?” 

“మేఘాలపైన ఒక గుల్ల దూలంలో నాకది దొరి 
కింది” అని అతడు సగర్వంగా చెప్పాడు. 

“ఈరాతి అక్కడ పెకి వెళ్ళమని ఏదో చెప్పినట్లు 
నీ వెరుగుదువు కదా! అవ్వా, నీవు కూడా నాతోవచ్చి 
వుంటే బాగుండేది, ఆవైని మేఘాలపై సూర్యుడు 
(ప్రకాశిస్తున్నాడు. నేను చూచినంతలో అదే అందంగా 
వుంది. ఒక కుక్కఅరుపు వినివించేవరకు నే నక్కడ 
మేఘాలపై సూర్యకాంతిని చూస్తున్నాను. అప్పుడు 
నే నాధ్వని వచ్చిన వైపుకే వెళ్ళాను. అవ్వా! ఈ 
అనాధవున్న దూలం మీదనే నేను కూర్చున్నాను. 
నేను ఎలకవలె కదలకుండా కొంతసేపున్న తరువాత్‌ 
మళీ ఆ దూలంలోనే కుక్క మూలుగు వినిపించింది. 
అది దొరకటం నా అదృష్టం !* 

“దానికి “అనాధి అని పేరు పెటావా ?’ 


15 


“జాను అవ్వా! ఎవరో దాన్ని ఆ పై కొండమీద 
విడిచి పెట్టారు. ఎవడో నక్కల వేటగాడు అక్కడ 
దాన్ని విడిచి వుంటాడు అనుకుంటాను. దానికి తల్లీ 
లేదు, తండి లేడు, నాకూలేరు. నీవుచేరదీసే వరకు 
నేనూ అనాధనే కదా ! అది కూడా అనాధయే ! అందు 
చేత దానికి నేను ఆపేరు పెట్టాను.” 

“అది మంచి వేటకుక్కపిల్ల ఆని గట్టిగానే చెప్ప 
గలను. చీడతో చచ్చిపోవాలని ఎవరో దానినక్కడ 
విడచి పెట్టారు. అందుచేతనే అది నీకు దొరికింది 
డేవిడ్‌ |!’ 

“దాన్ని మనం రక్షించగలమా అవ్వా?” 

“మనం రకించగల మెమో అనుకుంటాను. దానికి 
ముందు కావలసినది తియ్యని, వెచ్చనిపాలు. దాని 
కున్న చీడను పోగొట్ట టానికి సహాయం చేయిటానికై 
బోలివర్‌ టుస్సిని తీసుకొద్దాం. ఈ లోయలో బోలివిర్‌ 
టుస్సియే గొప్ప వేటకుక్కల వైద్యుడు.” 

“అవ్వా ! దాన్ని రక్షించ గలమనే నా ఆశి అని 
కుక్కపిల్లను వడిలో పట్టుకుని చెప్పాడు. 
““=ళనేనులేచి. దుస్తులు ధరించే లోగా నీవు వెళ్ళి 
పొయ్యిలో నిప్పుచెయ్యి. దానికి పాలు కాచాలి. కొద్ది 
రోజులనుంచి అది ఆహారం తిన్నట్లుగా లేదు.” అని 
ఆమె చెప్నాంది, 


16 


“ఆల్లాగే చేస్తాను, అవ్వా !’ 

అని అంటూ డేవిడ్‌ వంట యింట్లోనికి వెళ్ళిపో 
యాడు. అనాధను [కిందకుదింవి బొగ్గులను పొయ్యిలో 
వేశాడు. చిన్నమంట పెరిగి పెద్దదై మండుతున్న 
కొలదీ డేవిడ్‌ కజ్జపుల్ల లను తెచ్చి మంటలో వేస్తు 
న్నాడు. అవ్వ దుస్తులు ధరించి వంట యింట్లోకి వచ్చె 
సరికి పొయ్యిలో మంట బాగా నుండుతోంది. 

“స్టోరు గదిలోనికి పోయి ఒక గ్లాసుపాలు తీసుకురా 
డేవిడ్‌ !' అనిఅవ్వ చెప్పింది. 

డేవిడ్‌ వంటింట్లోనుంచి పరుగె త్రి ఒక గాసు 
పాలతో వెంటనే తిరిగి వచ్చాడు. పాలమీాద పైకిలే 
చిన మీగడను ఒక పొడవైన చెంచాతో, బీవర్తీ అవ్య 
కలియ బెట్టింది. దానిలోనుండి కొంచెం పాలను ఒక 
గిన్నెలోపోని దానిని పొయ్యిమీద పెట్టింది. 

“అవ్వా ! ఈ అనాధను రక్షించ గలమని నీకు 
నమ్మకంగా వుందా ఇ” 

“వాకు తెలీదు, డేవిడ్‌. చీడదానికి బాగా పట్టు 
కుంది. కుక్కకు బొచ్చు ఊడిపోతే దాన్ని రక్షించ 
టం చాలా కష్టం. కాని మనకు చేతనైనంత [పయ 
త్నం చేద్దాం. అనిఅవ్వ చెప్పింది. 

“దాన్ని రకించ గలమనే నాకు ఆశగా వుంది, 
అవ్వా!” 


17 

డేవిడ్‌ చేతులలోనున్న, అనాధ నీరసంగా నూలి 
గింది. “దాని శరీరంమీద బొచ్చు లేకపోటంచేత ఆ 
పర్వత శిఖరపు గాలిలో దానికి జలుబుచేసింది. అందు 
చేతనేఅది ఆ దూలపు తొజ్టలో దూరి కూర్చుంది. పాపం 
ఇది ఆచలిలో చచ్చినంతగా ముణుచుకొని పోయింది? 
అని అన్వ చెప్పింది. 

కాగిన పాలలో వేలుపెట్టి అవి తగినంత వేడిగా 
ఉన్నట్లు అవ్వ (గహించింది, 

“ఈ రాతి నేను దాన్ని చూడక పోయినట్లయితే 
ఎంతోకాలం ఇది (బతికి వుండేది కాదు గదా అవ్వా! 

అవ్వ పాలగిన్నెను [కిందికి దింపింది. డేవిడ్‌ 
అనాధను గిన్నెవద్ద కూర్చో బెట్టి తాను మోకాళ్ళపై 
కూళ్చున్నాడు. 

“డేవిడ్‌ దాని నోటిని పాలకు దగ్గిరగా వుంచు. 
దానికి వాసన చూవించు' అంది అవ్య. 


ఆ కుజ్జ్దవాడు అనాధనోనిటి పాలకు తగులు 
నట్లు పట్టుకున్నాడు. ముందుగా దానినాలుక పాలను 
రుచిచూచి, తరువాత ఆ కుక్క పాలను ఎంతో ఆశతో 
(త్రాగటం (పారంభించింది. 

“అవ్వా! అది తింటోది. అది తింటోంది. అని 
డేవిడ్‌ కేక పెటాడు. 


18 


“అదితిన్న తర్వాతనే ఆ కుక్కపిల్ల బాగుంటుంది 
చూడు, దాని చర్మం ఎంత బిరుసుగా వుందో.’ 

దానికి ర కం కారుతోంది. గిన్నెలోనున్న పాలన్నీ 
అనాధ తాగేసింది. 

“అవ్వా! దానికింకా కావాలి అన్నాడు 'జేవిడ్‌. 

“ఈ రాతికి అవి చాలు. ఇప్పుడే పాలతో దాన్ని 
ముంచె త్త కూడదు. దానికొక పక్క తయారు చెయ్యి. 
ఉదయాన్నే మనంపోయి బోలివర్‌ను కలుసుకుందాం” 
అని అవ్వ చెప్పింది. 

“ఈ రాతికే వెళ్ళలేమా అవ్వా? _ 

“ఇప్పుడు వెళ్ళలేము. బోలివర్‌ ఇప్పుడు నిదపో 
తుంటాడు.’ 

“అయితే రేపు మనం తెల్లవారు జామునే లేవాలి 
అన్నాడు డేవిడ్‌. 

నను వెళ్ళి పండుకుని కొంచెం నిద పోవాలి. ఈ 
చిన్న అనాధ కూడా ఈ పాలన్నీ (తాగి వెళ్ళి పడు 
కుని నిద్రపోతుంది.” అని అవ్వ సమాధానం చెప్పింది. 

“అవ్వా! ఈ రాత్రికి దాన్ని కూడా మేడపైన నా 
గదిలో పడుకో బెట్టనా ౯ అని డేవిడ్‌ అడిగాడు. 

“అల్లాగే చెయ్యి. కాని దానికి పక్కమాతం [కం 
దనే ఏర్పాటు చెయ్యిసుమా. నీతోపక్క మీద పడుక్కో 
బెట్టుకో వద్దు. దానికి బాగా బొచ్చు పెరుగునట్లు మనం 


19 


బాగా ప్రయత్నం, చేద్దాం. అప్పుడు అది అందమైన 
కుక్కపిల్ల గా తయారవు తుంది.” అని ఆమె చెప్పింది. 

“అల్లాగే నవ్వా! నా మంచం [కిందనే దానికి పక్క 
తయారు చేస్తాను. ఉదయాన్నే మనం దాన్ని బోలివర్‌ 
టుస్పీ దగ్గిరకి తీసుకు వెడతాం కదూ అంటూ 
డేవిడ్‌ మడ మెబ్లెక్కడం ఆరంభించాడు. 

అతడు అనాధతో మేడ మెష్షెక్కడం చూస్తూనే, 
“అల్లాగే చేద్దాం నాయనా 1) అని చెప్పింది అవ్వ. 


డాకర్‌ బోలివద్‌ టుస్పై 
రం 


“పం, ఈ చిన్న కుక్క విల్ల మళ్ళీ రక్తం వచ్చే 

వరకు తన కాలిగోళ్ళతో గోకుకుంది.చచ్చిపోవా 
లని ఆ కొండమీద విడిచి పెట్టిన దాన్ని పాపం, 
నీవు తీసుకొచ్చావు, డేవిడ్‌? అని [కిందివై పుకు 
చూస్తూ అవ్వ చెప్పింది. 

డేవిడ్‌ తన అవ్వ వైపు పైకి చూశాడు. “అవ్వా, 
బోలివర్‌ టుస్పీ దీన్ని రకించగలడని చెప్పగలవా 
అని అడిగాడు డేవిడ్‌. 

“నాకు తెలీదు డేవిడ్‌. కాని ఈ లోయ పాంతంలో 
ఎవరైనా |బతికించ గలవారుంటే ఈ బోలివర్‌ 
టుస్పెయే చేయగలడు. 

అవ్వ ధరించిన పొడవై న దుస్తులు దారిలో కింద 
గడ్డి పెనున్న మంచు పైన ఈడ్సు కుంటూ వచ్చింది. 
డేవిడ్‌తో ఇదివరకు ఛే కుబర్గుకి పోయి నప్పుడు 
ఆమె తన గౌనును క్రింద నీడ్చకుండా ఎత్తి పట్టు 
కునేది. కాని ఇప్పుడు చీడతో దురద పట్టిన అనాధను 
తన వడిలో వెట్టుకోటం వలన ఆ విధంగా చేయటానికి 
వీలు లేక పోయింది. 


21 


అవ్వ, డేవిడ్‌ కలిసి ఎతైన రాతి కనుమ పైకి 
నడిచిపోయి, అక్కడ కజ్దలతో కట్టిన బోలివర్‌ టుస్పీ 
ఇంటికి చేరుకున్నారు. = 

“తలుపు కొట్టు, డేవిడ్‌. బోలివర్‌ ఇంకా లేచివుం 
డడు. పొగ గొట్టంలో ఏమీ పొగ కనిపించటం లేదు. 
మనం లేచినంత త్వరగా వాళెప్పుడూ లేవరు. అని 
అవ్వ చెప్పింది. 

డేవిడ్‌ వెంటనే, పైన కప్పు లేని ఒక అరుగు పై 
కెక్కి తలుపు కొట్టి, కాచుకుని వున్నాడు. ఎవరూ 
రాలేదు. అతడు మళ్ళి తలుపు కొటాడు. కొంచెం సేపు 
ఊరుకుని ఉవిడ్‌ మూడవసారి మళ్ళి తలుపు కొట్టాడు. 
తలుపు కరచుకుని డవితీ ఎన్నడూ చూడనంత టి 
ఒక వింత మనిషి వచ్చి నిలబగ్లాడు, 

రకత తాలాలి అబ్బాయి? అని ఆ పొడవైన ఎట్టి 
ముఖం మనిషి అడిగాదు. అత ౫ నెమ్మదిగా మెల్లని 
గొంతుతో అడిగాడు. “ఏమిటీ! (పొద్దుప పక్క మాద 
నుంచి లేవ గొట్టావు ? ఏదో ఎక్కడో పొరపాటు జరిగి 
వుండాలి. ఈ విధంగా నన్ను పక్క మీద నుంచి 
లేవితే ఇంక నాకు తెల్లవారి నిద వుండదు.” అని 
మీస్సీ తన మాటలకు తానే నవ్వుకున్నాడు. అవ్వ తోట 
దగ్గిర నక్కలను వేటాడు తున్నప్పుడు డేవిడ్‌ విన్న 


22 


కుక్కల అరుపులాగ మోటుగా వెద్ద ధ్వని చేసినట్టుంది 
ఆతని నవ్వు. వ. డేవిడ్‌ ముందు నిలబడ్డాడు. 

అతడు రెండు పైక కొట్లు న్నూతం ధరించాడు. సన్నని 
పొడవై న ఎటజ్జని గడ్డం (వేలాడు తోంది. తలపై నున్న 
మెరిసే ఎజ్జని జుట్టు భుజాలవె పడుతూ వేలాడుతోంది. 

అతని చేతులు పొడవుగా, సన్నంగా మోకాళ్ళదాకా 
(వేలాడు తున్నాయి. 

“కొంచెం పొరపాటు జరిగింది,” అన్నాడు డేవిడ్‌. 
నా కొక కుక్క పిల్ల దొరికింది.” కాని అది చచ్చిన 
దాని వలె వుంది. నీవు దాన్ని ర&ించగలవేమా అని 
అవ్య చెప్పింది.” 

“ఓహో! అక్కడ దూరంగా ఉన్న సింతియాను నేను 
చూడనే లేదే,” అన్నాడు భోలివళ్‌ కళ్లు నలుపుతూ, 
ఆవలిస్తూ. “సరే ఆకుక్క విల్లకు ఏదో ఒకటి చెయ్యాలి. 
అది బేటకుక్క పిల్ల అంయఎతే మరీ ముఖ్యంగా చూడాలి. 
ఏది నన్ను చూడనియ్వి.” 

ఓవర్షి అవ్వ మాట్లాడకు ఎండా ఆ అరగు పై కెక్కింది. 
“పటి కుక్కను రకించమని నీవే అంటున్నావా ! నా 
వేటకుక్కలు నీ కోడి గుడ్డను ళ తీసికొని పోయినందుకు 
నీకు వేట కుక్కలంటేనే అసహ్యం అను కుంటాను. 
అన్నాడు బోలివర్‌. 


29 


“కాని, బోలివర్‌ ! డేవిడ్‌ దీఅ నెంతో |పేమిస్తు 
న్నాడు. నేనుకూడా | పేమిస్తున్నాను. కాని వటకుక్క 
బాద పడుతుంటే నేను చూడలేను” అని అవ్వ 
చెప్పింది. 

ఆమె వడిలో వడి నిదపోతున్న కుక్కను బీవర్లీ కి 
చూపించింది. 

“పాపం, చిన్నపిల్ల అని మూలుగుతున్న ఆ కుక్క 
పిల్లను తీసికొని జా|గ త్తగా ముద్దాడుతూ అన్నాడు. 
“నీ కెక్కడ నుంచి వచ్చిందిది? అది ఒక వేటకుక్క 
బాగానే వుంది. ఇంత చిన్న పిల్లను ఈ విధంగా చేసిన 
దుబ్మార్గుడెవరు?” 

“నక్కల వేటగాళ్ళు మంటలు వేసుకునే ఆ కొండ 
పె భాగంలో దీన్ని చూశాను అన్నాడు డేవిడ్‌. “అది 
చావటానికి ఒక దటి దూలం తొజ్దలో దూరివుండగా 
నేను చూశాను.” 

“అక్కడ విడిచి పెగ్గన ఆ దుర్మాగ్గుణ్ణి శపస్తాను" 
అన్నాడు రోం టో బెట్‌ కుక్కలను అల.క్వుం చెసిన 
వారి నెవ్వరినై నా శపించగలను.” 

డేవిడ్‌ ఆచుట్టు (పక్కల రక రకాల సై జులలోవున్న 
వడు రంగురంగుల వేట కుక్కలను లెక్క పెట్టి 
చూశాడు, అవి బాగా మేత మేసి, మంచి ఆరోగ్యంగా 


దశ. 


వువ్నాయి. అవి ఆతి గర్వంగా తోకలను ఒకటి, రెండు 
మెలికలుగా (తిప్పుకుని వున్నాయి. డేవిడ్‌ మళ్ళీ బోలి 
వర్‌ వైపు చూసే సరికి ఎజ్జని తల కాయలతో, తన 
కంటె చిన్న వారైన ముగ్గురు మగ విల్లలు బోలివర్‌ 
“పక్కనే తలువు దగ్గర నిల్చున్నారు. వాళ్ళంతా 
కాళ్ళకు జోళ్ళు లేకుండా బోలివర్‌ వలెనే వై చొక్కా 
లను మాతం ధరించి వున్నారు. లోవల గదిలో ఇద్దరు 
ఆడపిల్ల లు, రాతిగొన్లు ధరించి ఇటూ అటూ పరుగెత్త 
డంకుండా డేవిడ్‌ చూశాడు. 

బోలివర్‌ వెనక్కి తిరిగి గదిలోనికి చూస్తూ, “హనీ! 
నేను మూళికలు [తవ్వి ఈ కుక్క విల్లకు మందూ 
తయారు చేయాటినికి స. వినిపెంచిందా ఇ 
అన్నాడు. ఉత్త 

“బోలివర్‌ ! నీవింకా ఉదయం ఫలహారం చెయ్య 
లేదు. జబ్బు వేట కుక్క కోసం ఒక రోజంతా పాడు 
చేస్తావేగాని, ధాన్యం పండించటానికి కొంచెం కూడా 
దున్నవు అంది ఒక (ప్రీ లోపలినుంచి ఆమె డేవిడ్‌కి 
కను వించటంలేదు. 

“హనీ! వేట కుక్క ఎవ్వరినీ బాధించడంలేదు. నేను 
వెడుతున్నాను.” అన్నాడు బోలివర్‌. : 

అక్కడున్న ఒక్క కజ్దల గుడిశలోనికి దూరాడు. 
బోలివర్‌. కుక్కలన్ని అక్క్కడనేలమీద ఓకుచెట్టు ఆకు 





26 


లపై పడుకున్న స్థలాన్ని డేవిడ్‌ చూశాడు. అక్కడ 
పడివున్న తవుగోలను బోలివర్‌ తీనుకున్నాడు., దానిని 
[తవ్వటానికి కోయటానికి ఉవయోగించవచ్చు. దానికి 
ఒర (వక్కన గొడ్డలి మాదిరిగా వెడల్పయిన క త్రివలె 
వుంది. మరియొక (పక్కన పదునైన తొళికవలెవుంది. 

పొదలు, దుబ్బుల మధ్యనుంచి బోలివర్‌ కాలిజోళ్లు 
లేకుండానే వెళ్ళటం డేవిడ్‌ వింతగా చూస్తూన్నాడు. 
అతడు, అవ్వతోకూడా కాలిజోళ్ళు ధరించి బోలివర్‌ 


టుస్సీ వెనుకనే నడిచిపోతున్నాడు. 
“మన మిప్పుడొక వనమూలికను వెదకాలి” 


అన్నాడు బోలివర్‌. ఎన్నోరకాలైన మూలికలు దొర 
కాలి మనకిప్పుడు. కొన్ని బెరడులు కూడా కావాలి. 
మనం త్వరగా ఏదో చేయ్యకపోలతే ఆ చిన్న కుక్కవిల్ల 
చచ్చి పోతుంది. 

_“టుస్సీగారూ! మీరు నాకుక్కను బాగు చేసిన తరు 
వాత మీతో కూడా దాన్ని వేటకు తీసికొని రానిస్తారా ? 
ఈ లోయ (ప్రాంతం అంతలోనూ మీరు చాలా గొప్ప 
వేటగాళ్ళని మా అవ్వ చెప్పింది" అన్నాడు డేవిడ్‌. 

“చెవుల విల్లి ని పట్టుకుని, దాని తోలు టోపీగా చేసు 
కోవాలని డేవిడ్‌ కోరిక? అని అవ్వ చెప్పింది. 

ఈ అక్షోబరు నెలలో బాగా వర్షాలు పడగానే 
చెవుల పిల్లి ని పట్టుకోవచ్చు. కాని నన్ను బోలివర్‌ 


27 


గారు అని మాతం పిలవకు. అది చాలా [కొత్తగా 
వుంటుంది నాకు. ఊరికే *బోలివర్‌ అని పిలిస్తే 
చాలు నన్ను” అన్నాడు బోలివర్‌, 

మూలికల [వేళ్ళ నుంచి మట్టిని దులిపేశాడు 
బోలివర్‌. 'సింతియా! నీవు కుక్క పిల్లను డేవిడ్‌ 
కిచ్చి, ఈ [వేళ్ళను నీ వడిలో వేసుకొని తీసుకు 
రావాలి అన్నాడు బోలివర్‌.. 

“ఈ|వేళ్ళను అనాధ మీద ఇప్పుడే వేయవచ్చునా?ి 
అని అడిగాడు డేవిడ్‌. 

“కాదు. ఇప్పుడు కాదు-డేవిడ్‌ !? అంటూ నవ్వాడు 
బోలివర్‌. “మనం ఇంకా అనేకరకాల [వేళ్ళను (తవ్వి, 
వాటిని ఒక కుండలో వేసి ఉడికించి, ఆ రసాన్ని 
మాతమే అనాధ మీద రాయాలి. దాన్ని “అసాధి 
అని పిలుస్తున్నా వెందుకు చెప్పు ?* 

“అవ్వ నన్ను పెంచేవరకు నేను అనాధుడను. నేను 
తెచ్చేవరకు అనాధ కూడ అనాధగానే వుంది అన్నాడు 
డేవిడ్‌. 

, “అది చాలా బాగుంది! వేటకుక్కకు ఇది సరియైన 
పేరు? అన్నాడు బోలివర్‌. 

మళ్ళీ బోలివర్‌ [తవ్వటం ఆరంభించాడు. “ఇదిగో 
మూలిక దొరికింది? అన్నాడు. . 


28 


“ఆమొక్క బోలినరుకు మొల ఎత్తు వుంది; పెద్ది, 
ఆకుపచ్చని ఆకులు కూడా చాలా వున్నాయి. 


బోలివర్‌ చెట్ల [కింద | కొమ్మల।కింద నడుస్తుం 
డగా, అవి చొక్కాలేని అతని భుజాలకు గీసుకుని 
ఎమీ గీతలు పడలేదు. అతడు చాలా మోటు మనిషి 
అని డేవిడ్‌ తెలుసుకున్నాడు. అతడు గొప్పవేటకాడు , 
అని గట్టిగా చెప్పగలను.. బోలివర్‌ జోడులేని కాళ్ళతో 
మొక్కలను, గొప్వులను తన్నుకుంటూ నడుస్తు 
న్నాడు. కాని అతని కాలికి ముళ్లుకూడ గుచ్చుకో 
, లేదు. నేను కూడా బోలివర్‌ లాగనే అవుతానేమో ! 
అతడు నేనుచూసిన నక్కల బొమ్మవలెనే వున్నాడు. 
కాని అతడు దయగల మానవుడు. అతన్ని నేను ప్రేమి 
స్తున్నాను. అతడు వేటకుక్కలను (పేమిస్తాడు. నేనూ 
(పేమిస్తాను. అందుచేతనే అతనివై నాకు (పేమ. 
“మనకు కావలసిన మూలికలు, (వేళ్లు కావలసిన 
వన్నీ దొరికాయి” అని బోలివర్‌ చెప్పేవరకు వాళ్లు 
మూలికలను (తవ్వుతూ, బెరడులను కోసుకుంటూ 
పోయారు. 


“మా యింటికి వెడదాం బోలివర్‌ ! మా యింట్లో 
(వేళ్ళను ఉడక బెప్టేలోగా నేను నీకు పలహారం తీసు 
కొస్తాను.” అని చెప్పింది అవ్య. 


29 


“ఓ, సరే, అదే బాగుంది. నా కిప్పటికి నాతోవేటకి 
వచ్చే కుజ్జవాడు దొరికాడు. వేటకుక్కకోసం వఏడిచే 
కుజ్జవాడు చాలామంచి మనిషి కాగలడు. సింతియా! 
నాకు నిన్ను నలభై సంవత్సరాలనుంచి తెలుసు. కాని 
నువ్వు వేటకుక్కను |పేమిస్తావని నాకు తెలీదు. నీవు 
మంచిదానివని నాకు తెలుసు. కాని నెననుకున్న 
దానికంటె కూడా నీవు మంచిదానవు సుమా అన్నాడు 
బోలివర్‌, 


ఆ వసంత కాలమంతా కూడా అవ్వను గురించి 
బోలివర్‌ చెప్పిన మాటలను డేవిడ్‌ జ్ఞాపకం ఉంచు 
కున్నాడు. అనాధను చూసి నప్పుడల్లా అవ్వమాద 
అతనికి (పేమఉబికి వచ్చేది. ఆమె అనాధను రక్షిం 
చింది. దానికి ఆమె బుణం తీర్చుకోలే ననుకున్నాడు 
డేవిడ్‌. అతనికి అవకాశం దొరికిన తక్షణం ఆమె 
కిష్టమైన పనిచేయ దలచుకున్నాడు. [పపంచం అంత 
లోను ఆమె చాలా అద్భుతమైన స్త్రీ, మొత్తంమాద 
ఆమెనుగూర్చి అతడా విధంగా చెప్పాల్సిందే. 


. _అనాధకున్న చీడను పోగొట్టటానికి బోలివర్‌ టుస్సీ 
చేత మందువేయించటం సరియైన వని. త్వరగా చీడం 
తొపోయి, బొచ్చుబాగా పెరిగి అనాధ ఒక మంచి అంద 
మైన వేటకుక్కగా తయారైంది. 


30 


ఆ వసంత కాలంలో అవ్వ అనాధకు (తాగినంత 
పాలు పోసింది. కనుక అది బాగా పెరిగింది. ఇంట్లో 
చేసిన రొ'పై పెట్టింది. వేసవి కాలం పూర్తి అయేలోగా 
అనాధ, బోలివర్‌ దగ్గరనున్న వేటకుక్కలవలె తయా 
రైంది. డేవిడ్‌ వెళ్ళిన చోటకంతా అది అతి గర్వంగా 
తోక [తిప్పుకుంటూ అతనితో కూడా తిరుగుతుం డేది. 

సెపైంబరు నెలలో ఆకులు ఎండిపోగానే, డేవిడ్‌, 
అవ్య, బోలివర్‌తో కలిసి ఆడవిలోకి పోయి అనాధకు 
తర్ఫీదు నిచ్చారు. అనాధ చాలా మంచి కుక్క అనీ, 
అతి మంచి వేట కుక్క కాగలదనీ డేవిడ్‌కి , అవ్వ 
చెప్పింది. అవ్వ చెప్పినదంతా నిజమే. బోలివర్‌ 
యొక్క వేట కుక్కలకం కే అనాధయే త్వరగా చెవుల 
పిల్లులను, కని పెట్ట కలుగుతోంది. అనాధ మొదటి 
సారిగా అడివి పిల్లి ని కని పెట్టి నప్పట్నుంచీ, అవ్వ, 
డేవిడ్‌ కలిసి పిల్లి వేట (ప్రారంభించారు. రాత్రి వేళ 
లందు అవ్వ అలిసి పడుక్కుంకే డేవిడ్‌ ఒక్కడే అడివి 
లోనికి పోతుండే వాడు. చీకటి రాత్రులలో డేవిడ్‌ 
వేటాడ దలచుకున్నంత వరకు చందదుడు, నకతాలు 
(పకాసించేవి కాదు. శీతకాలం వచ్చింది. డిశంబరు 
జరుగు తోంది. కనుక రాతుళ్ళు వేటకు తగినట్లుగా 
ఉండేవి కాదు. 


ఆకులు ప్రోగు చేసె కాలం 


ఆది డిశంబరు నెల. ఒక నాడుదయం డేవిడ్‌ అవ్య 
కోసా పాలు తీసుకు పోతుండగా తనలో ఇలా ఆలో 
చించాడు. త్వరలోనే [కిస్టమస్‌ పండుగలొస్తున్నాయి. 
ఆపండుగనాడు మాలవ్య బివర్లిని |పపంచమంత టి 
లోని 'క్ర్రీలందరి కంటి ఆనందకరమైన గొప్ప ఫ్రీగా 
చెయ్యాలి. నాకు తెలిసినంతవరకు నా విషయంలో 
ఆమెయేచాలాఅదరంగా వున్న(స్ర్ర).ఆమెకు నేనొకఅంద 
మైన బహుమతి నివ్వాలి. అయితే డబ్బులేకుండా 
నేనేవిధంగా ఆమెకు బహుమతి నివ్వడం? ఇప్పుడున్న 
డబ్బంతా మా సాధారణ జీవితానికే సరిపోతుంది. 


ఈ బహుమతిని గూర్చి డేవిడ్‌ నవంబరు నెల 
నుంచీ ఆలోచిస్తున్నాడు. అతడు ఆలోచించిన వాటిలో 
అవ్యకు మంచి దుస్తులు ఇవ్యాలి అని ఆలోచన ఒకటి. 
అయితే ఆమెకు కావలసినది నిర్ణయించడం డేవిడ్‌కి 
తెలీదు. అవ్వ స్వంతంగానే తయారు చేసుకున్న పొడ 
వైవ నల్లని కాలికో దుస్తులను ధరిస్తుంది. అక్కడ 
నివసిరచేచిన్న యువతులవలె ఆమె దుస్తులు ధరించదు, 


82 


పెద్ద కాలరు, మోచేతుల [కిందివరకు చేతులు గలి 
గిన దుస్తులే ఆమె ధరిస్తుంది. ఆమెచాలా పొడవుగా 
వుండటంచేత పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తుంది. 
దాని కనుకూలంగా వుండేటట్లు దుస్తులు [కిందివరకు 
చాలా పొడవుగా [వేలాడుతూ వుంటాయి. 


ఆ విధంగా ఆలోచిస్తూ అతడు వంటయింటి తలుపు 
తెరవగానే అతనికి ఆలోచనా భంగం జరిగింది. 


“డేవిడ్‌! ఈ రోజు చాలా ప్రశాంతంగా వుంది. కనుక 
మనం ఆకుల నేరుకుంటే మంచిది అని వంటింట్లో 
నుంచి ఉదయిస్తున్న సూర్యుని వైపు చూస్తున్న అవ్వ 
చెప్పింది. “‘ఢిశంబరు నెలలో ఇంత [ప్రశాంతమైన రోజు 
మరొకటి రాకపోవచ్చు. అవి ఎండుగా ఉన్నప్పుడే 
ఆకులను [పోగు చేసుకోటం మంచిది.” 


* 6అ్రగ్లాగే చేద్దాం అవ్వా ! ”* అన్నాడు డేవిడ్‌. పెద్ద 
పాల గిన్నెను వంటింట్లో బల్ల వె పెట్టాడు. అతడు 
పిల్లి తోలు టోపీని తీసి అవ్వ వంట పదార్థాలన్నీ 
తయారు చేసి పెట్టెలో పెప్టేవరకు అక్కడే చూస్తూ 
కూర్చు న్నాడు. . 

“పాలుకాచిన వెంటనే వెళ్ళిపోదాం డేవిడ్‌ అంది 
అవ్వ, బీవర్లీ. 


33 


' అవ్వ ఒకపెద్ద పాత్రలోనికి పాలుపోసే వరకు 
డేవిడ్‌ చేతిలో టోపీని పట్టుకుని చూస్తూ నిల్చు 
న్నాడు. అప్పుడతడు పాలపాశను తీసిక "నిపోయి 
స్టోరుగదిలోని ఒకగోడ అరలో పెట్టాడు. మళ్లీ రెండవ 
పాతను తీసుకుపోవటానికి వచ్చిన మనుమణ్ణి చూసి 
అవ్వ చెప్పింది, *నివునేనూ కలిసిపనిచే స్తే 'జేవిడ్‌ | 
మన మెంత పనినైనా చెయ్యగలం [9 

అవ్వను చూసి చిరునవ్వు నవ్వుతూ డేవిడ్‌ బల్ల 
మీదనున్న రెండవ పాలపాతను తీసికునిపోయాడు, 
“జాను చెయ్యగలం అవ్వా! మనమిద్దరం కలిసి 
చెయ్యలేని వని నా కింతవరకు కనివించనే లేదు.” 
అన్నాడు డేవిడి, 

అతడు గదిలోనుంచి తిరిగిరాగానే “నేను సిద్ధంగా 
వున్నాను డేవిడ్‌ ! మనంధాన్యం గదివద్దకు పోయి 
ఒకపార, రెండు సంచులు తీనుకుని పోవాలి” అని 
చెప్పింది అవ్వ, 

అవ్వ పెద్దపెద్ద అడుగులు వేస్తూ నడుసోంది. కాని 
ఇప్పుడు డేవిడ్‌ ఆమెతో సమంగా నడవ గలుగు 
శున్నాడు. ఒకప్పుడు ఆమెతో సమంగా నడవలేక 
పరుగెత్తే వాడని అతడికి జ్ఞాపకం వుంది. ఇప్పు 
డామెతో సరిసమానంగా సడుస్తున్నాడు. వారిద్దరూ 


శశీ 


ధాన్యం కొట్టువద్దకు రాగానే డేవిడ్‌ తలుపుతీసి లోనికి 
వెళ్ళి రెండు సంచులు, పార తీసుకు వచ్చాడు. 

“ఆకులు బాగా వుండే మంచిస్థలమెక్కడ, డేవిడ్‌?’ 
అని అడిగింది అవ్వ. 

“ఆ కొండమీద ఆ తెల్ల ఓకు చెట్ల [కింద. కొండ 
[కింద చిన్న గొయ్యిలా వుంది. గాలి వల్ల ఆకులన్నీ 
దానిలోనికి ఆకులు ఎగిరిపడతాయి. అవ్వా! అందులో 
ఆకులు మొలలోతుంటాయి. అక్కడ ఆకులకోసం మనం 
ఎక్కువబాధపడ నక్కరలేదు.” అని డేవిడ్‌ సమాధానం 
ఇచ్చాడు. 

“డేవిడ్‌ ! నీవు తొందరగా నేర్చుకున్నావు. ఆకులు 
నిండిన గొయ్యి ఉన్నట్లు కని పెట్టగలిగావె ! అక్కడ 
గొయ్యి వున్నట్లు నీకెల్లా తెలిసింది.” అంది అవ్వ 
నవ్వుతూ. 

“మొన్న నేను చెవుల విల్లిని వేటాడుతూ ఆగోతిలో 
పడ్డాను. మొల వరకూ ఆకులతో ములిగి పోయాను) 
అన్నాడు డేవిడ్‌. 

వారిద్దరు చిన్నవటిని దాటి తెల్ల ని కేకు చెట్ల వై పు 
కొండపైకి నడక [పారంభించారు. 

“మనకు పార అవసరం లేదను కుంటాను అవ్వా!” 
అన్నాడు డేవిడ్‌. 


85 


“కాని అది కూడా వుంటే బాధించదు కదా. వీమో 
'వసర మౌతుందేమో! గోతిలో ఉన్న వాటికంటె మన 
తోటకి ఇంకా ఎక్కువ ఆకులు అవసరం కావచ్చు. 
పైనున్న బాగా ఎండిన ఆకులు ఆవులశాలలో పడ 
వెద్దాం. ఆవులకు ఎండిన చిగుళ్ళు కావాలి.” అని 
చెప్పింది అవ్వ. 

వారిద్దరూ ఆకుల గొయ్యిదగ్గిరకుపోగానే డేవిడ్‌ 
దానిలో ఉరికాడు. భుజాల వరకు మునిగి పోయాడు. 
“చూడు! ఎంత నిండుగా ఉన్నాయో అవ్వా !’ అన్నా 
డతడు. 

డేవిడ్‌ ఆకులను సంచులలోనికి ఎత్తడం ఆరంభిం 
బాడు. “ఉండు, డేవిడ్‌! నేను సంచిని తెరచి పట్టు 
కుంటాను.’ అని చెప్పింది అవ్వ. 

“కాని నీవీగోతిలో దిగలేవు అవ్వాిఅన్నాడు డేవిడ్‌, 

“ఓ నేనూ దిగగలను. ఒకరికం టె ఇద్దరు సులభంగా 
అకులతో సంచి నిండింపవచ్చు.” అని చెప్పింది అవ్వ. 

ఆకుల కుప్పలోనికి [తోసుకుంటూ అవ్వ రావడం 
చూసి డేవిడ్‌ నవ్వాడు. ఆమె సంచిని తన చేతులతో 
బాగా తెరచి పట్టుకుంది, ఇప్పుడు సంచిమూతి బాగా 
విశాలంగా ఉండడంచేత, డేవిడ్‌ ఆకుల నెక్కువగా 
అతి సులభంగా సంచిలో పోయగలుగు తున్నాడు, 


28 

“అవ్వా! ఆ విధంగా సంచిని తెరచి పట్టుకోగలిగిన 
వారినింతవరకు చూడలేదు.” అన్నాడు డేవిడ్‌, 

'మీతాతయ్య బీవర్లి, నేనూ కలిసి ఈ విధంగానే 
ఆకులు ఏరుతుండేవాళ్ళం. ఈ విధంగానే సంచిని 
పట్టుకోటం నాకతడే చూపించాడు. నీవు. సంచిని 
ఎలా తెరచి పట్టుకునే వాడివి డేవిడ్‌ ఇ) అని అడిగింది 
అవ్వ. అ 

“ఒక కొసను నోటితో పట్టుకుని రెండు చేతులతో 
పట్టుకునేవాణ్డి.” అని అతడు వెద్ద కుప్పలుగా ఆకు 
లను తెచ్చి సంచిలో వేస్తూ చెప్పాడు. ' “బోలివర్‌ 
టుస్సీతో వేటకువెళ్ళి చెవుల పిల్లి ని పట్టుకున్న మొదటి 
రాతి అతడు సంచిని పట్టుకోటం నేను కని పెట్టి 
చూశాను. పిల్లి ని నేను సంచీలో పడవేయటానికి అతడు 
అలాగే పట్టుకున్నాడు.” 

ఆ తెల్ల 'పేకుచ్చెటకు దట్టంగా పట్టుకుని వున్న 
ఎండు ఆకులు చేసే ధ్వనితో సమంగా అవ్వ గట్టిగా ' 
నవ్వింది. 

“నివు నాకు కొత్త సంగతి నేర్పించావు అవ్వా! 
పళ్ళతో సంచిని సట్టుకోటం నా కిష్టం లేదు. సంచి 
మురికిగా ఉంటుందేసూ. అక్కడ నే నల్లాగే చేశాను. 
కాని ఇంక నేనెప్పుడూ ఆ విధంగా చెయ్యను 
అన్నాడు డేవిడ్‌. 





38 


“నీవూ నాకుకొంఛనేర్పించావు. కష్టవడకుండా గాలి 
చేతనే రాలి ఆకులుదొరికే స్థలంవుందని నాకింతవరకు 
తెలిదు.మీతాతయ్య కూడా ఈ వనిచాలాసులభంగానే 
చేసేవాడు.కాని నీపద్దతి అతనికీతెలీదు. మేమిద్దరంఅడ 
వికిపోయిమా కోత కట్టెతో ఆకులు రాల్చేవాళ్ళం. చాలా 
కువ్చబలు కుప్పలుగా అకులు రాల్చి, తోటలోనికి, సాల 
లోనికి తీసికుని పోయేవాళ్ళం. కాని ఈ పద్ధతి సులభం 
గాను, తొందరగాను ఆకులనుముందుగనే రాల్చివుంచు 


తుంది? అని చెప్పింది అవ్వ. 
అవ్వకు తెలియని సంగతిని ఒకటి తానే తెలుసు 


కున్నందుకు డేవిడ్‌ చాలా సంతోషించాడు. సంచిలో 
ఖాళీగానే ఆకులను వేయటించేత మరియొక్కగుట్ట ఆకు 
లను అతడు సంచిలో వేశాడు. తుపాకీ మందులాగ క్ర 
ఆకులు బాగా ఎండివున్నాయి. “అవ్వా! డై సీసాలలో-వరు 
పుగా వేయటానికివి చాలా బాగుంటాయి,’ 

జాను. ఈ ఎండు ఆకులపై ని|దపోటానికి అ 
చాలా ఆనందిస్తుంది. ఈ ఎండు ఏ ఆకుల కింద తడి ఆకు 
లుంటాయి. తోటలో చల్ల టానికి ఎండు అకులకం'ె 
తడివే బాగుంటాయి. రాత్రి గాలివే స్తే తడిఆకులు ఎగిరి 
పోలేవు. అని చెప్పింది బీవర్లీ అవ్వ. 

అవ్వ, డేవిడ్‌ కలిసి రెండు సంచుల నిండుగా అకు 
లను వేసికొని, కొండఎరువై పుగా [కిందికినడక (పారం 


39 


భించారు.డిశంబరునెల సూర్యుడు ఆకాశంమీద (పకా 
సిస్తున్నాడు. గాలి మెల్లగా వెచ్చగా వీస్తూంది. డేవిడ్‌ 
తలపై నున్న చెవులవిల్లి టోపీ తోక, భుజంమీోదనున్న 
ఆకుల సంచీకి వెన గాలిలో ఎగురుతోంది. 


“ఆకులు ఏరటానికి సరియైన సమయం ఇదే, డేవిడ్‌! 
రేపు వర్షమైనా, మంచయినా పడవచ్చు. ఇటువంటివి 
సంవత్సరంలో ఈ సమయంలోనే సంభవిస్తుంటాయి. 
(క్రిస్టమస్‌ వండుగకి ఇక పద్ధెనిమిది రోజులే వున్నాయి 
కదూ. ఈ పండుగ నీకు oa ఆనందకరంగా ఉండా 
లని కోరుతున్నాను, నీవు చాలామంచివాడవు, డేవిడ్‌! 
సీవు లేకుండా నేను ఒంటరిగా వుంటే ఏమి చేసివుండే 
దానినో నాకు తెలియదు అని చెప్పింది అవ్వ, 


“ర కిస్టమస్‌ వండుగ నీకుకూడా చాలఆనందంగా 
వుంటుందని ఆశిస్తున్నాను, అవ్వా! నాకు నీవుకూడా 
చాలా మంచిగా వున్నావు అని డేవిడ్‌ చెప్పాడు. 


వారిద్దరూ (కమంగా గుజ్జపుసాల వద్దకు వచ్చారు. 
సంచిలోని ఆకులను డేవిడ్‌ డై సీ భాగంలోకి పోశాడు. 
తరువాత అవ్వ తెచ్చిన సంచికూడా తీసుకుని అతడు 
చిమ్మరించాడు. వారావనులు చేస్తున్నంతసేపూ, |క్రిస్ట 
మస్‌ వండుగనుగూర్చి అవ్వచెప్పినమాటలను గురించి 
డేవిడ్‌ ఆలోచిస్తున్నాడు. 


40 


మళ్ళీ మరికొన్ని ఆకులు తీసుకుని రావటానికి వారి 
ద్దరు వెనక్కి వెళ్ళినప్పుడు, 'నేను అవ్వకు ఇవ్వదలచిన 
బహుమతికి కావలసిన డబ్బు ఎల్లా సంపాదించాలో 
నాకుతెలుసుిఅనుకుంటూ డేవిడ్‌తనచేతిలోని సంచిని 
ఎగురవేస్తూ నడుస్తున్నాడు. ‘దీన్ని గూర్చి నేనిది 
వరకే ఎందుకు ఆలోచించలేదు? గాలి బాగాలేని నాటి. 
రాత్రి అనాధను అడవికి తీసికుని పోయి సంచి నిండా 
చెవుల విల్లులను పట్టుకుని తీసుకొస్తాను. శీఘంగా 
తోళ్ళను బాగుచేసి, తోళ్ళ దుకాణంలో అమ్మి వేయగల' 
ను. ఇదే అవ్వకు [కిస్టమస్‌ బహుమతి యిచ్చేవిధానం.. 
త్వరలోనే మంచి వెచ్చని రాత్రి వస్తుందని నా ఆశ. 
అటువంటి రాత్రి వచ్చిందంటే అవ్యకి మంచి బహు 
మతి తప్పకుండా తెస్తాను.” 


x 


పండుగ ఇంక పది బాను రోజులు 


ఇోజనం చేయగానే ఈ రాతే వేటకు బాగుంటుంది 

అని డేవిడ్‌ అనుకున్నాడు. ఇటువంటి రాతిలోనే 
అడివిపిల్లులు, చెవులపిల్లులు విచ్చలవిడిగా తిరుగు 
తుంటాయి. నేను ఎదురుచూస్తున్న మంచివెచ్చని రాతి 
ఇదే, ఆనాధతోకలిసి నేను ఈరాత్రి విల్లులను పట్టుకుం 
టాను, అని అనుకున్నాడు డేవిడ్‌. 


ఆతడు భోజనం దగ్గిరనుంచి లేస్తుండగా ఇల్లా 
చెప్పాడు, “అవ్యా! నేనువెళ్లాలి. ఈ ర్మాతివేటకి చాలా 
బాగుంది.” 


“మనకు వంటయింట్లో కావలసినంత మాసంఉంది 
డేవిడ్‌ | మనకిప్పుడేమీ ఆడవిమాంసం అవసరం 
లేదు అనిచెప్పింది అవ్వ, 


“కాని ఈ రాతి వేటకు చాలా మంచిది అవ్వా! 
భూమితడిగావుండి, రాతివెచ్చగా వున్నప్పుడే విల్లులు 
బాగా బైట తీరుగుతుంటాయి. గాలిబాగా వీస్తుంజే 
ఆకుల ఛప్పుడెక్కువగా వుంటుంది. ఆ చప్పుడికి 
పిల్లులు చెదీరిపోతాయి. ఈ రాతి విల్లులు చెట్ల మీదకు 


తద 


జోరుగా వసాయి. చాలా రాతులనుంచి అనాధకూడా 
వేటకు పోవాలని అనుకుంటోంది?” అన్నాడు డేవిడ్‌. 

“సరే, నీకు అదృష్టం కలుగుతుంది. నీవు పిల్లిని 
పట్టుకుంటావని ఆశిస్తున్నాను” అనిన వ్వుతూఅవ్వఅంటూ 
వుండగానే డేవిడ్‌ లాంతరు తీసికుని వెళ్ళిపోయాడు. 

“నీవుకూడా నాతోరావా ? అవ్వా!” అని గౌరవంగా 
అడిగాడు, డేవిడ్‌, 

“రాను. నేనీరా!త్రి రాకుండా వుండటమే మంచిది. 
నేనిదివరకంత త ఏర త0గాకొండలెక్కలేనని భయంగా 
వుంది. నీతోను, అనాధతోను.నమంగా నడవలేనేమో. 
నేను లేకుండా వుంటేనే మీకు బాగుంటుంది,” అని 
చెప్పింది అవ్వ. . | 

డేవిడ్‌ అవ్వవై పుచూనిచిరునవ్వున వి, నేనెందుకు 
వెడుతున్నానో అవ్వకుతెలిఃస్తే బాగుండును. కాని 
ఆమెకు తెలీదు అని తనలో అనుకున్నాడు. 


డేవిడ్‌ లాంతరు పట్టుకోగానేఎందుకో అనాధ(/గహిం 
చింది. అది అత నివద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది. 
ముందుకాళ్లు రెండూ డేవిడ్‌ చలిబనియను వై పెట్టి 
అతని ముఖంలోనికి చూస్తూ నూలిగింది. దొన్ని 
అతడు వేటకుతీసుకు వెడుతున్న ౦దుకు అది సంతో 
మించింది, 


గల 


క్‌ 


“వేటకు మంచిరాత్రి ఎప్పుడో నీకుతెలుసు కదూ 
అనాధ !' అని డేవిడ్‌ తన వేటకుక్కను (పేమగా 
అన్నాడు, 

డేవిడ్‌ అనాధకు తెల్లగా, పొట్టిగా వెరిగినబొచ్చును 
చూశాడు, “అనాధా! ఇక్కడున్న కుక్కలన్నింటికంటే 
ఇప్పుడు నీవే అందమైనదానివి. నీవే చాలా ఉత్తమ 
మైన దానవు,’ అని అతడు కుక్కతలను దువ్వుతూ 
అన్నాడు. 

డేవిడ్‌ వైపుచూచి అనాధ మొరిగింది. 

“ఇంకఒక్క నిమిషంలోమనం వెళ్ళిపో దాం, అనాధా 
అన్నాడు డేవిడ్‌. 

అంటూనే అతడుగదిలోనికిపోయి ఒకకాఫీ సంచిని, 
ఒక|తవ్వు గోలను తీసుకుని వచ్చాడు. 

“పిల్లి కన్నంలో దూరితే నేనేదాన్ని [తవ్వి పైకి 
తీస్తాను, అనాధా! నీపళ్ళతో నీవు మట్టిని, రాళ్ళను 
(తవ్వితీయ నక్కరలేదు. నీకు పళ్ళు విరిగిపోతాయి. 
నీవు (బతికినంత వరకు నీకు పళ్ళుండాలి. పళ్ళులేక 
పోతే నీవు వేటకు పనికిరావు. కుక్కకు పళ్లూడిపోతే 
దానిరూపం మారిపోతుంది, అనాధా ! పిల్లి చెపిక్కిం 
దరశే నేనే చెపేక్కి పట్టుకుంటాను. నేనెల్లా చెపిక్కు 
తానో 'నీకుతెలుసు అనాధా ’ అని తనవేట కుక్కతో 
డేవిడ్‌ లీన్సాడు. 


44 


'అతేడు చెప్పినదంతా ఆర్ధమైనట్లు అనాధ మొరి 
గింది. వారిద్దరూ ఇంటినివిడిచి 'దూరంగా వెళ్ళిన 
తరువాత మళ్లీ డేవిడ్‌ అనాధతో ఇల్లాఅన్నాడు. 
“అనాధా | ఈరాత్రి నీవే విల్లి ని కని పెట్టాలి. నేను 
వాటిబొచ్చుతోలును తియ్యాలి. వాటిని తీసుకుపోయి 
బ్లేక్సుబర్లులోని డర్చీ[పొడ్యూస్‌ హౌసులోఅమి శ డబ్బు 
తీసుకోవాలి. దానితో బీవ ర్లీఅవ్వకి (క్రిస్టమస్‌ పండుగ 
బహుమతిని కొనాలి. తెలిసిందా ? అనాధా ! చూడు, 
 ఆవ్యముందు మనంమాట్లాడ కూడదు.’ 


డేవిడ్‌ ముఖంలోనికి చూస్తూ అనాధ మళ్ళీ మొరి 
గింది. 

“ఇప్పుడుపోయి పిల్లి ని వెదుకు. (కిస్టమస్‌ పండు 
గకు ఇంక పదిపే హేనురోజులుంది. మనంత్వరపడాలి 
అన్నాడు డేవిడ్‌. 


' అనాధ కాళ్ళు నిగిడించి చీకట్లోకి పరుగెత్తింది. 
ముక్కుతో గాలిని వాసన చూస్తూ, ఏదో వసి కట్టినట్లుగా 
పరుగె తింది. 

_ అనాధవెళ్ళిన దారినేపోతూ, కుక్క దేనినో కనిపెట్టిం 
దనుకున్నాడు డేవిడ్‌. కానికుక్క అతనికికనివించ 
కుండావెళ్ళిపోయింది. కొంత సేపటికి అనాధఅగుపువిని 
వించగానే అతడుఅక్క డే ఆగిపోయాడు. అనాధఅరుపు 


శ్రీకీ 


థ్వని, వేగము హెచ్చిన కొలదీ, డేవిడ్‌ గుండెవేగంగా 
కొట్టుకుంది. 

“అతడునిలబడి' విన్నకొలదీ పిల్లి కనిపించదని అను 
కున్నాడు. [కమంగా అతడు దగ్గిరకువెడుతున్నాడు. 
అప్పుడుహఠాత్తుగా అనాధ మొరగటం మానివెసి, తిరిగి 
మొరగటం ఆరంభించింది. మొరుగుశబ్దంకూడా మారి 


పోయింది. 
“దాన్ని చెట్టు మీదికితరిమింది? అని డేవిడ్‌ కేకవేస్తూ 


ఆ శబద్దంవచ్చివై పుకే పరుగెత్తాడు. 

పెద్దపెద్ద చెట్ల [కింద మోకాలివరకు గుట్రలుగారాలి 
వున్నఆకులవైనుంచి పరుగెత్తాడు. కాని అవన్నీతడిగా 
వుండటంచేత చప్పుడుకాలేదు. ఒకచిన్న ఏరునుదాటి, 
ఒకకంచెపొడవునా పరుగెత్తాడు. అనాధ అరిచే చోటికి 
చేరుకున్నాడు. అనాథ ఒకచెట్టు మొదలుమాద ముందు 
కాళ్ళతోఆనుకుని చెట్టుమూదకుచూస్తోంది. అప్పుడు 
డేవిడ్‌ లాంతరును పెకె తిచూశాడు. 

అ, నేనుదాన్ని చూశాను, అనాధ | నీవుకూడా 
చూడవచ్చు. పై నఒకచిన్న దాక తీగను పట్టుకుని 
అక్కడ వెద్దవిల్లి కూర్చుంది. అనాధా! ననిప్పుడాకొమ్మ 
నాడిలంచిదాన్ని కింద పడకొడతాను. కానిఅది పరుగె త్త 
టానిక్మిపయత్నిస్తే తప్ప, దాన్న్‌ నవు కరవకూడదు 
సుమా ! *అన్నాడుడేవిడ్‌. 


46 


అనాధ ఊవిరికంటె వేగంగాఅరుస్తోంది.. డేవిడ్‌ 

ఆ [దాతతీగనువట్టుకోగానే దాన్ని అతడేమి చేస్తాడో 
అనాధకుతెలుసు. డేవిడ్‌ తీగనుఊపాడు. కాని పిల్లి 
గట్టిగాపట్టుకునేవుంది. అప్పుడతడుతీగను అతివేగంగా 
ఊపాడు. అనాధ అరుపుమానివేసింది. విల్లి బంతిలాగ 
(కిందకుపడుతుండటం చూనినడేవిడ్‌ కళ్ళు నక్షత్రాల 
వలె మెరిసిపోయాయి. ఆ విల్లి |కిందకువడిన వెంటనే 
అతడు దానితోకను పట్టుకుని వై కిఎత్తాడు. అందుచేత 
అనాధ దాన్ని కరవటానికి వీలులేకపోయిందిం 


“నీవింకా ఆడుతున్నా వు విల్లీ | చెట్టుమీద నుంచి 
వడినా నీకేమీ దెబ్బ తగులలేదు. పై గా అనాధకూడా 
నిన్ను కరవకుండా చేశాను.” అన్నాడు డేవిడ్‌ దాని 
బరువును చూస్తూ. విల్లి ని కరవాలని అనాధ ఎగిరింది. . 
“బుద్ధిగావుండు అనాధా! నీవు కరిచి దానితోలును 
చిల్లు చేయ కూడదు. దీన్ని మంచి బొచ్చుతోలుగా 
చేయాలి. దీనికి ఒక డాలరు కంటె ఎక్కువ రావాలి. 
ఇది చాలా బొచ్చుతో వున్న మంచి వి ల్లో అన్నాడు 
డేవిడ్‌. 

“నీకు [కిష్టమస్‌ బహుమతి కొనటానికి ఇదిగో 
ఒకటి దొరికింది అవ్వా!” అనుకున్నాడు డేవిడ్‌, ఆపిల్లి ని 
సంచిలో వేస్తూ. “ఊం పరుగెత్తు అనాధ! ఇంకొకీదాన్ని 


తే 


పట్టుకోవాలి. ఈ రాతి మనం మూడు పిల్లులను పట్టు 
కోవాలి. వాటితో ళృనుతీసి, శుభపరిచి డర్చీ పొడ్యూస్‌ 
_వొస్‌లో అమ్మాలి. మనం త్వరగా వెళ్ళాలి. వెళ్ళు 
ఇంకొక పిల్లి ని పట్టుకో అన్నాడు డేవిడ్‌. 

అనాధ పరుగెఃత్తింది, పిలి వున్న సంచిపైకి 
(కిందికి ఎత్తుతూ, డేవిడ్‌ దానిబరువును చూస్తున్నాడు. 
ఇప్పుడింక విల్లి చచ్చినట్లు నటించటం లేదు. సంచి 
పైకి ఎక్కుతోంది. డేవిడ్‌ సంచిని ఆడించి పిల్లిని 
(క్రిందికి పడవేసే సమయంలో అనాధ అరిచింది. ఆశబ్దం 
వినీ వినగానే డేవిడ్‌ ఆ వై పుకు పరుగెత్తాడు. 

కుక్కను సమీవించే సరికి అది ఒక చిన్న కొండ 

శిఖరంవై పు చూస్తూ, రాతి|కిందనే అరుస్తోంది. 

“అది విల్లి యే, కాని అనాధా! అది మనకుదొరకదు. 
అది చాలా చురుకై నది. ఎక్కడ దాక్కోవాలో దానికి 
తెలుసు అన్నాడు డేవిడ్‌, 

కాని అనాధ ఆ శిఖరం విడిచి పెట్టలేదు. 

“రా అనాధా! రా. మరియొక చెట్టు వద్దకుపోయి 
వెదకుదాం. అక్కడ ఎఏమీరాతి మెట్టలులేవు'అన్నాడు 
డేవిడ్‌. 
అనాధ డేవిడ్‌ వద్దకువచ్చి మూలగటం (ప్రారంభిం 


చింది. 


48 


.. “నీవు విలుస్తున్నావు అనాధా! మనం వట్టుకోలేని 
పిల్లిని గూర్చి అరి స్తే లాభంలేదు? అన్నాడు డేవిడ్‌. 

అనాధకు అతని మాటలు అర్భ౦ అయినట్లుంది. అర 
వటం మానివేసి మళ్ళీ చీకట్లోకి పరుగెత్తింది. ఆనాటి 
వెచ్చని రాత్రి గాలిని వాసనచూస్తూ అది పరుగెత్తి 
పోయింది. 

అది దేనినో పనికట్టి చూస్తుంది అని అనుకుంటూ 
అతడు ఒక రాతిమీద వి(శాంతికై కూర్చున్నాడు. 
ఆది ఏమి చేస్తుందో ఆగి చూస్తాను. 

ఆ విధంగా అనుకుంటూ డేవిడ్‌ కొంచెంసేపున్నాడో 
లేదో అనాధ అరుపు వినిపించింది. ఈ సారి ఆ శబ్దం 
ఉ త్తరపు దిక్కునుంచి వచ్చింది. 

ఆ కుక్క పిల్లి దగ్గిరకే పోయినట్లుంది అనుకుంటూ 
అతడు కుక్క అరుపు వచ్చిన వైపుకే పరుగెతాడు. 

అనాధ అరుపులన్నీ డేవిడ్‌ చెవికి తీయని సంగీతం 
లాగవున్నాయి. అతడు ఆ కుక్క ఉన్నచోటికి రాగానే 
అమితంగా అయాసపడుతున్నాడు. కొంచెంసేపు ఆగి 
ఆయాసపడుతూ కుక్క అరుపులను పరీశగావిన్నాడు. 
ఆ శబ్దం వచ్చిన వై: పుకే అతడు పరుగెత్తడం ఆరంభి౧ 
తాడు, అతడు చిన్న చిన్న రాళ్ళను దాటుకునిపోతూ 
మెట్టలెక్కుతున్నాడు. దట్టంగా ఉన్న (దాకతీగ డొంక 
లలో నుంచి,దూరిపోతున్నాడు. ఆ |పాంతంలోని చెట్ల 


49 


పె భాగములన్నీ నరికి వేయబడి వున్నాయి. వీటి 
మధ్యనుంచి అతడు చొచ్చుకుని. పోవాలి. చివరికి 
డేవిడ్‌ అనాథనుకలుసుకున్నాడు. తనముందుకాళ్ళను 
ఒక చెట్టు మోడు పై ఆనించి ఆ కుక్క నిలబడివుంది. 

డేవిడ్‌ పై కిచూసి “ఓహో చూడు! ఎటువంటి సిల్లి 
వుందో అనాధా!' అన్నాడు సంతోషంతో. ఆ పిల్లి చెట్టు 
మీదనున్న మొండి కొమ్మపై కూర్చుని వుంది.'ఇది 
చాలా సులభం అనాధా! నేనావైకి ఎక్కి దానితోక 
పట్టుకుని తీసుకొస్తాను. అన్నాడు డేవిడ్‌. 

అతడు తన లాంతరును విరిగివున్న కొమ్మకు తగి 
లించి చెట్టుపెన వెలుగు వుండేలాగ చేశాడు. అక్కడ 
నుంచి అతడు చెట్టుపైకి ఎక్కి పిల్లి తోకను పట్టుకుని 
తీసుకొచ్చాడు. 

“చూడు ఇదిఎంత బాగున్నదో అనాధా[ అన్నాడు. 
అనాధ పెకిఒక గంతువేసింది. “ఆ దాన్ని నీకి 
య్యను, అవ్వకు బహుమతి నివ్వటానికిది మరొక 
బొచ్చుతోలు.? అంటూ డేవిడ్‌ సంచినివిప్పి ఆ విల్లిని 
దానిలో వేశాడు. సంచిలో 'రెండుపిల్లులు పోట్లాట 
జ్రరంభించాయి. అవి రెండూసరిగా వుండేటట్లు డేవిడ్‌ 
సంచిని ఒక్కమారు ఆడించి, భుజంమీద వేసుకుని 
తనలాంతీరును, |త్రవ్వుగోలను తీసికొని అనాధను 
షిలుసూ బయలుదేరాడు. 


ల్‌0 


“ఇంకొక్కటి ధొరిక్షితే. చాలు అనాధా! అంటూ, తన 
కుక్కవైపు చూళొడు, కాని అది అవ్వడే ఎక్కడికో 
వెళ్ళిపోయింది. 


వదో తొందరగా వెళ్ళిపోయింది, అని డేవిడ్‌ అను 
కున్నాడు. ఇంతలో తన ముందరవున్న ఖర్జూరపు 
చెట్టును చూశాడు. కుక్కమరియొక పిల్లి కోసం వెళ్ళిం 
దని డేవిడ్‌ అనుకున్నాడు. వారక్కడ ఖర్జూరపువళ్ళను 
తినటానికి వచ్చారు. 


అప్పుడు కుక్కఅరుపును విని డేవిడ్‌ అది ఇంకొక 
కొండకావల వున్నట్లు (గహించాడు. ఆ శబ్దంవచ్చిన 
వై పునకుబయలుదేరి అతడు తనకడ్డంగావున్న దుబ్బు 
లను, చెట్ల పొదలను, డౌంకలను, తీగలను (తోసు 
కుంటూ నడుస్తున్నాడు. అతడొక ఎతైన గుట్టనెక్కి, 
మళ్ళీ ఒకలోతైన గోతిలోనికి దిగాడు. ఇక్కడ ఒక 
మెట్ట|క్రింద కుక్క మొరుగుతుండటం చూశాడు. ఇది 
వరకు విల్లిని పట్టుకున్న చోటికి ఇది నూరు గజాలు 
మాత్రమే వుంది. 

“రా అనాధా! దాన్నిమనం సట్టుకోలేము.? 
అన్నాడు డేవిడ్‌. అవాధ రావటానికి ఒవ్వకోలేదు. 
కాని డేవిడ్‌ ఆ మెట్టను ఎక్కుతుండగా అనాధ ఆ 
మెట్ట విడిచిపోయింది. డేవిడ్‌ మెట్టపైకి ఎక్కిచూ స్తే 


ఆకాశంమీాద నకు(తాలు (వాక తిలా గల్‌ 
శిఖరానికి నక్ష (తాలు పదిఅడుగుల దూరం మాతమే 
ఉన్నట్లుకనిపించాయి. అతడునకు[తాలవై పుఎక్కడం 
(పారంభించాడు. కాని అతడు ఎక్కిన కొలదీ నక్ష 
(తాలు వెకిపోతున్నాయి. 

అతడు లారెల్‌శిఖరం ఎక్కిన తరువాత “అనాధా! 
ఇదిఒక వెద్దఅడివి. ఇక్కడమనకు మరొకపిల్లి దొరికి 
తీరాల్సి” అన్నాడు డేవిడ్‌. 

వారిద్దరూ ఆ శిఖరంమాద మైలుకంటె ఎక్కువనడి 
చారు, అనాధ అన్ని [పక్కలకుపోయి వేటాడు తోంది. 
వారు సల్చరు స్పింగు వద్దకు పోయిన తరువాతనే 
అనాథ [పయత్నంచేసింది. అనాధ దట్టమైన ఆ అర 
ణ్యంలోనికిపోయి అరిచింది. మళ్ళీ అది అరుపుమార్చే 
వరకు డేవిడ్‌ కని పెట్టుకుని వున్నాడు. 

అతడు మెట్ట కిందికి పోయేసరికి ఆనాధ పెద్ద ఓకు 
చెట్టుపెకి చూసిమొరగటం చూశాడు. ఈ చెట్టు నేనెక్క 
గలనా?అని అతడు ఆశ్చర్యపడ్డాడు. అతనికినమ్మకం 


లేకపోయింది. 
కాని అతడు కుక్కకు అందకుండా “ఆ విల్లుల 


సంచిని ఒకచెట్టుకొమ్మకు కట్టాడు. లాంతరును తేన 
జెట్టుకుకట్టి తనవీపుపై నిలబడునట్లు అమర్చాడు. 
అవ్పడతడు ఆపెద్ద ఓకుచెట్టును ఎక్కటం అరంభిం 


59 


వాడు. ఒకకొమ్మనుంచి మరియొక కొమ్మకు క్రమ 
[క్రమంగా వైకిఎక్కి అక్కడ ఆకులతోకట్టిన ఒకఉడత 


గూడువున్నట్లు చూశాడు. 
ఇది పిల్లి లి 'ఎక్కలేనంత పొడవైన చెట్టు అని డేవిడ్‌ 


అనుకున్నాడు. (క్రమంగా అతడు చిట్టచివరికి ఎక్కి 
అక్కడ లాంతరును తీశాడు. లాంతరును పెకి ఎత్తి 
అక్కడ కంగారుగా తిరుగుతున్న వస్తువునుచూశాడు. 
అది అడివి పిల్లి కాదు. అది బూడిద రంగుకాదు. 
అది గోధుమ రంగు, వంటినిండా నల్ల ఉంగరాలను, 
కుచ్చులాంటి తోకను కలిగివుంది. అది ఒక “పులుగు 
వంటి పిల్లి” అవి డేవిడ్‌ కేక పెట్టాడు. ఆ పులుగు 
విల్లి నోరు తెరిచి వళ్లు బైట పెట్టింది. అక్కడ నుంచి 
అది మరొకపెద్ద'కొమ్మ నెక్టి చెట్టు కొసకు పోయింది. 
నేనా కొమ్మ 3 నెక్టినట్ల యితే నా బరువుకి అది విరిగి 
పోతుందేమో తను. కున్నాడు డేవిడ్‌. నేనిప్పుడే నకు 
(తాలవద్దకు వచ్చినట్లున్నాను. కాని ఆ పులుగుతోలుతో 
మా అవ్వకు మంచి (కిస్టమస్‌ బహుమతి కొన వచ్చు, 
అని అనుకుంటూ డేవిడ్‌ పులుగునుచూస్తూ కొమ్మపై: 
కూర్చున్నాడు. 
అనాథ పులుగును పనిపట్టటానికిదే వ(వధమం. 
(విన్ను విడిచి వెళ్ళటానికిష్టంలేదు. కాని నేను వ 
చప్పధు' అన్నాడు డేవిడ్‌... 


జజ 


53 


అప్పు డతడు లాంతరును తిరిగి బెల్లుకి తగిలించి 
(కిందకుదిగి వచ్చాడు. [కిందికి రాగానే అతని చేతులు 
వేడెక్కాయి. చెట్టుకు రాసుకోవడంవలన కాళ్ళు కంది 
మంటలు పెట్టాయి. 

“పులుగు అక్కడ వైన వున్నదిగాని అది నీ అంత 
పెద్దదిగా వుంది అనాధా! మనం దాన్ని పట్టుకోలేము. 
ఆ కొమ్మ మీద అది చాలా పైకి పోయింది. నేనెక్టితే 
ఆ కొమ్మ విరిగి పోతుందేమో అని భయంగా వుంది. 
నీవు చెభితేగాని నేనెక్కడున్నానో అవ్వ తెలుసు 
కోలేదు.' నావలె నీవు అవ్వతో మాట్లాడలేవు అనాధ్యా” 
అన్నాడు డేవిడ్‌. 

కుక్క చెట్టు పెకి చూస్తూమొరుగుతుం పే అతడు 
చానితలపై తట్టాడు. 

“మనం దాన్ని విడిచిపోవాలి అనాధా! మనం 
కొన్నాళ్ళతర్వాత మళ్లీ వచ్చి మరొకచిన్న చెట్టుమీద 
దాన్ని పట్టుకోవచ్చు అన్నాడతడు. 

వారిరువురు సల్ఫర్‌ (స్పింగు [కిందిలోయలోకి నడచి 
పోతుండగా, అనాధ డేవిడ్‌ కంటే ముందు వేగంగా 
వరుగె త్తిపోయింది. అది పొలాలపై నుంచి వరుగెత్తి 
పోయి ఒకరెడ్‌ బడ్‌ చెట్టుపైకి చూస్తూ మొరిగింది. డేవిడ్‌ 


ర్‌ 4 


వేగంగా అక్కడకిపోయి చూడగా ఒకవిల్లి అనాధకు 
అందనంత దూరంలో (వేలాడుతోంది. డేవిడ్‌ పైకి 
పోయి దాన్ని పట్టుకున్నాడు. కాని అది పులుగు కంటె 
వెద్దది కాదు. 'నీవుమూడోవిల్తి వే. కాని, నీవుచిన్నపిల్లి వి 
సరే.’ అన్నాడు డేవిడ్‌. 

తనసంచినివిప్పి ఈచిన్నపిల్లి ని కూడా అందులో 
పడవేశాడు. ఇంక వేటచాలించి ఇంటికి బయళల్లేరాడు 
డేవిడ్‌. అతనికంపె ముందుగానే ఎట్టనినాలుక 
ఆడించుతూ అనాథపరుగా తి ఇంటికిచేరింది. 


x 


వేటకాని హృదయం 


త్రొలుకోసమని ఒకచెవులపిల్లి నిచంపటం-అందులోను 
చిన్న పిల్లి నిచంపటం-గురించి దారి పొడుగునా 
డేవిడ్‌ ఆలోచించాడు. మనకు అడివిజంతువుమాంసం 
అక్కరలేదు, వంటగదిలో కావలసినంత మాంసం 
వుంది. ఇంతకీ పిల్లి ని అవ్వ తినదు. ' 
ఈ చెవుల విల్లులు చెట్ల తొజ్టలలో, కొండ మెట్టల 
పైన, కన్నాలలోను ఎలా జీవిస్తాయో అని ఆలోచించు 
కుంటూ డేవిడ్‌ నడిచాడు. అవి రాత్రివేళ ఖర్జూరపు 
చెట్లు, (దాక్షతీగలు మొదలై న చెట్లను వెదకి ఆహారం 
సంపాదించుకునే పద్దతిని గూర్చి ఆలోచించాడు. తన 
భుజంమీద నున్న సంచిని సవరించుతూ అప్పుడప్పు 
డవి తిండి లేకుండా వుంటాయని ఊహించాడు. చివ 
రికి ఇంటికి వచ్చి సంచిని విప్పి ఆ మూడు పిల్లులను 
ఛూశాడు, “నేను మిమ్మల్ని చంవితే నాకు మీ తోళ్ళు 
వస్తాయి. తోళ్ళకోసం మిమ్మల్ని చంపటం! నేనీ 
విల్లీ తోలుటోపీని ధరించినపుడల్లా ఆ రాత్రి బోలివర్‌ 
వులుగును తుపాకితో పేల్చిన సంగతి జ్ఞాపకంవస్తుంది. 
నాకంపె ఈపిలీకే ఈ తోలు ఎంత ఉపయోగమో 


ర్‌6 


అని ఆలోచిస్తాను అంటూ ఆ విల్లులతో చెప్పాడు 
డేవిడ్‌. 
కొంత సేపతడు వాటివై పు చూస్తూ కూర్చున్నాడు. 

6 ర్ట చిన్నవిల్లీ 1 నిన్ను విడిచి వెళ్లుస్తాను. నీ చిన్న 
తోలుకోసం నిన్ను చంపదలచుకోలేదు. దాని ఖరీదు 
25 సెంట్లుండదు. నీవు మళ్ళీ మీ అమ్మ దగ్గిరకి 
వెళ్ళటానికి విడిచివేస్తాను. మిమ్ము నేను చంవదల 
చుకోలేదు కూడా అని తనలో అనుకున్నాడు డేవిడ్‌, 
తనవైపు భయంగా మెరిసే కళ్ళతో చూస్తున్న పెద్ద 
చెవుల విల్లులను చూస్తూ. 

“మీ తోళ్ళకోసం మిమ్ము చంపటానికి మా అవ్వ 
అంగీకరించదు... ఆమెకు బహుమతికై నే నింకొక 
మార్గం ఆలోచిస్తాను.” అని నిశ్చయించి ఆతడుసంచిని 
మళ్ళీ మూసికట్టి భుజంమీద వేసుకున్నాడు. 

“ఛీ! వమిటిది నా సంగతి నాకేం తెలీటం లేదు 
అంటూ తనలో తాను సణిగాడు డేవిడ్‌. 

“పులుగు పిల్లులను చంపటానికి నేను బోలివర్‌ కి 
సహాయం 'చేశాను. కాని నాకీ ఆలోచనలు రాలేదు. 
ఇప్పుడు అవ్వకు బహుమతి కొనటానికై పిల్లులను 
వట్టుకుం టే వాటిచర్మాలు వాటికే ఎంత ఉపయోగమో 
గదా అని ఆలోచన బయలు చేరింది.” ' 


5/ 


నేను కొట్టవలసిన దింకా ఒక తేనెచెట్టు వుంది అను 
కున్నాడతడు. అవ్వకు బహుమతికై కావలసిన ధనం 
వచ్చేటంత తేనెను అమ్మవచ్చు. సరియైన చోటున 
ఈ పిల్లులను విడిచి పెట్టి వేస్తాను. 

ఒకచోట దట్టమైన ఆకులున్న చెట్టు చూసి డేవిడ్‌ 
ఆగిపోయాడు. సంచిని విప్పి అతడొక పెద్ద పిల్లిని 
తీసి తోకపట్టుకుని మెల్ల గా దాన్ని ఆ చెట్టుమీద విడిచి 
పెట్టాడు. ఆ పిల్లి స్వేచ్చగా వైకి ఎక్కి పోయింది. 
'రెండవ పిల్లి నికూడ తీసి తోక పట్టుకుని చెట్టుమాదికి 
విడిచి పెట్టాడు. అటు తరువాత చిన్న పిల్లి ని తీసి మెడ 
వద్ద పట్టుకున్నాడు. దాన్ని చెట్టుపై భాగం వరకు 
ఎక్కించి చిట్ల చివరకి ' పోవునట్లు చేశాడు. 

“ఇప్పుడు నాకు వోయిగా వుంది. అనాధా! రా. 
ఇంటికి పోదాం” అని తనకు తాను చెప్పుకున్నాడు. 

“డేవిడ్‌! నీవు, నీ అనాధకలిని ఈ రాత్రి పులుగు 
పిల్లి ని పట్టుకున్నారా?” 

“మూడువిల్లులు.? అనాధ త రిమిపట్టుకున్న పులుగు 
పిల్ల నేను చూసిన వాటన్నింటికంటె పెద్దది.” 

న డేవిడ్‌!” 

“సల్ఫర్‌ స్పింగు లోయలోనున్న పెద్ద ఓకుచెట్ల లో, 

అది న్గాకు దొరకకుండా వె కిపోయింది. కొమ్మ "విరిగి 
పోతుందేమో అని భయం కలిగింది. స 


ర్‌ి 


“ఆ. దానిమోద నుంచి నీవు పడిపోతే! నిన్ను 
గురించి నిన్నరాత్రి చాలా బాధపడ్డాను. నేనిల్లా ఆలో 
చించాను: డేవిడ్‌క ఏమైనా (పమాదం జరిగితే నేనేం 
చెయ్యను? అతడు లేకుండా నేనెల్లా జీవించను? 
డేవిడ్‌! నీ వేటనుగూర్చి ఆలోచిస్తూ నా కసలు నిద 
పట్టనేలేదు 

“నాకు తెలుసు అవ్వా...” అంటూ అతడు వదో 
చెప్పాలని ఆరంభించాడు. కాని పూర్తి చెయ్యలేదు. 

“జాను, నీ అనాధతో బై టకుపోయి వేటాడటమే నీకు 
చాలా ఇష్టం. నీవు ఒంటరిగా వేటాడటం నీ కిష్టమని 
నాకు తెలుసు. రాత్రి ఈ అడివిలో నీకు భయంలేదని 
కూడా నాకు తెలుసు, ఆ విధంగా నీ వుండాలనే నా 
ఉద్దేశ్యం. కాని నీవు పులుగుకోసం పెద్ద ఓకు చెట్టు 
చివరికి ఎక్కి కొమ్మ విరిగినంత సాహసంచేయటం 
నా కిష్టంలేదు. ఆ కొమ్మ విరిగి [కిందపడిపోతే ఏమౌ 
తుంది? నిన్ను చూడటానికై నా వీలులేక పొయేది 
అని అవ్వ అతని మాటల కడ్డువచ్చి చెప్పింది. 

“దాన్ని గురించి [కిందటి రాతి ఆలోచించాను 
అవ్వా! పులుగును పట్టుకోవాలనుకున్నాను. కాని నేను 
సాహసించలేదు. నా [పాణమును అపాయకర స్థితిలో 
పెట్టకుండా నేను జా(గత్త పడ్డాను? అన్నాడు డేవిడ్‌, 


59 


“నీ పిల్లులను ఏమిచేశావు డేవిడ్‌?” డేవిడ్‌ అవ్వ 
వైపు తిరిగి “నేను వాటినివిడిచి పెళ్లుశాను. ఒకదాన్ని 
చంపటానికి దాని పీక కొయ్యటమే మార్గంకదా! దాని 
వీకమీద ఒక కజ్జనుపెట్టి, రెండువైపుల కాళ్ళతో 
(తొక్కిపట్టి తోకను పట్టుకుని లాగాలి.” | 

“దాన్నిగూర్చి కూడా నేను చాలా ఆశ ఛర్యపడ్డాను 
డేవిడ్‌! అందుచేతనే మీతాత బీవర్లీ పులుగుపిల్లి ని 
చంపడు. పిల్లి పీకతీసిన తరువాత అది[పాణం కోసం 
తన్నుకోడం చూడటమంచకే అతనికి అసహ్యమని 
చెప్పాడు మీూతాతి. 


“నిన్నరాతి అనాధ ఒకచిన్న పులుగువిల్లి ని కని 
వెట్టింది. దానిచర్మం కోసమై దాన్ని చంపడమా అని 
ఆలోచించాను. ఇరవై అయిదు సెంట్ల కోసం నాకున్న 
అవసరంకంకు దానిచర్మం దానికెంతో అవసరమని 
ఆలోచించాను. సంచిలో ఉన్నదాన్ని చూసిఇలా ఆలో 
చిస్తుంటే, మిగిలిన రెండుపిల్లుల వైనకూడ ఆలోచన 
పోయింది. ఈ లోయ|పాంతం వారిది కూడా అని అను 
. కున్నాను, అవి ఇక్కడ నివసించి, ఈ (పాంతమును 
(టేమిస్తాయి. వాటికి ఆహారం వెతుక్కోటం చాలా కష్ట 
మైనపని. ఒక్కొక సమయంలో అవి విపరీతంగా ఆకలి 
బాధ పిడతాయను కుంటాను. ఈ విధంగా ఈ విల్లు 


60. 


లను గూర్చి నేననేక రకాలుగా ఆలోచించాను. ఈ 
విధంగా ఆలోచించటం నాజీవితంలో ఇదే మొదటి 
సారి” అని అన్నాడు డేవిడ్‌. 

“డేవిడ్‌ ! నీవు సరియైనపని చేశావు. నిన్నుచూని 
నేను గర్విస్తున్నాను. నీవు మీతాత బీవర్లీ వలె చాలా 
గొప్ప వాడ వవుతావు. నాకు తెలిసినంతలో అతడు 
చాలా ఉత్తమ పురుషుడు” అని అవ్వచెవ్పి సంతోషిం 
చింది. 


పండుగ ఇంక పదిరోజులు 


కిప్పుడు నీవు ధాన్యం గదిలోనికిపో అనాధా! ఈ 
రాతి నేను పిల్లుల వేటకు వెళ్ళటం లేదు. నేనొక్క 
చెట్టును కొట్టటానికి వెడుతున్నాను.” అన్నాడు డేవిడ్‌. 
“అనాధ గదిలోనికి పోయింది. డేవిడ్‌ తలుపుమూసి 
వేశాడు. అప్పుడు అతడు త్వరితంగా ఇంటికి 
పోయాడు, 
“అవ్వా! నీవుపయోగించని పాతగుడ్డ లేమైనా 
వున్నాయా ఇ 
“ఉన్నాయి, డేవిడ్‌! వాటితో నీకేంపని ?' 
“త్రేనెటీగలకు పొగవేయటానికి.” 
“డిశంబరునెలలో తేనెచెట్టును కొట్టబోతున్నావా ? 
“జను అవ్వా 1 
'వచ్చే వసంత బుతువువరకు వేచివుండి తేనెటీగ 
లను రక్షించ గలవను కుంటున్నాను.’ 
“మనకు తోటలో ఇంకా పన్నెండు తేనెపట్లున్నాయి. 
మనవద్దనేమీ తేనెలేదు.” అని చెప్పాడు డేవిడ్‌. 


'అదిన్ధిజమే. మనకు డబ్బుకావలసి వచ్చింది 
'కనుక తేనెను అమ్మి వేశాము.” అని చెప్పింది అవ్వ. 


62 


సింతియా బీవర్లీ సరుకుల వెళైలో ప్లేటులను 
పెట్టుతూ వెనక్కి తిరిగి చూసింది. “మేడమీద బొం 
తలుచేయటానికి దాచిన పాతగుడ్డలు కొన్నిఉన్నాయి. 
తీసుకొచ్చి నీకిస్తాను* అనిఅవ్వ చెప్పింది. 

అవ్వ పాతగుడ్డలు తీసుకురావటానికి మేడమోదకు 
వెళ్ళగానే వంటయింట్లో పొయ్యి పై (వేలాడుతున్న 
లాంతరుని డేవిడ్‌ తీసుకున్నాడు. చిమ్నిని తీసితడి 
గుడ్డతో శుభం చేశాడు. పిల్లి వేటకు వెళ్ళినప్పుడు 
గుట్టలమీదనుండి గెంతినప్పుడు లాంతరు వంగి, 
చిమ్మాకి బాగామని పారింది. 

తేనెటీగలనుంచి తేనెదొంగతనంచేయటానికి, చూచు 
టకు మంచి లాంత రుండాలి. నేను చెట్టు కొట్టినప్పుడు 
కాంతి బాగుండటానికి దీపంవ త్తి సరిసమానంగా వుం 
డాలి అని అతడు ఆలోచించాడు. 

అప్పుడు ఒకకత్తెరను తీసుకొని వత్తిని సమంగా 
కత్తిరించాడు. వంటయింటో కట్ట వెళ్లై మీద అవ్వ 
పెట్టిన కిరస-నాయిలు డబ్బా నుంచి లాంతరులో కిరస 
నాయిలు పోశాడు, అవ్వ మేడ మీద నుంచి పాత 
గుడ్డలు తీసుకు వచ్చేలోగా అతడు లాంతరుని సిద్ధం 


చేసుకున్నాడు. 
“డేవిడ్‌! [కిందటి వేసవిలో మనం తేనె శతా 


ఆమ్మి వేయవలసి వచ్చింది. మనకిద్దరకు భి భోజనంలో 





64 


కూడా తేనె ఎంత ఇష్టమో నాకుతెలుసు. తేనెకువచ్చిన 
డబ్బునుపన్నులకు సరిపోయింది.” అనిచెప్పిందిఅవ్వ. 

“అవ్వా! తేనె లేకుండా నేను కాలం గడుప గలను. 
నీవు , దాన్ని అమ్మినప్పుడు నేనేం బాధపడలేదు. 
మనం పన్నులు చెల్లించాలని నాకుతెలుసు అన్నాడు 
డేవిడ్‌. 
“చెట్టు కొట్టటానికి బోలివర్‌ టుస్సీ నీకు సహాయపడు 
తున్నాడా?ి 

“లేదు. నేనే దాన్ని కొట్టబోతున్నాను.? 

“అది వెద్దచెట్టుకాదూ ! స 

“జాను, కాని నేను దాన్ని కొట్టివేయగలను.' 


“నేనూ నీతోవస్తాను, డేవిడ్‌. మనమిద్దరమూ ఆ 
చెట్టును రంపంతో కోసి పడ వేద్దాం” 


“అవ్వా! నేనేఆచెట్టును పడగొట్టి తేనె తీసుకురాగలను 
నీవురానక్కరలేదు.? . 

“కొద్ది సమత్సరాల [కిందట నేనే మీతాత బీవర్లీకి 
చెట్టుకొట్టటంలో సహాయంచేసేదాన్ని. ఎప్పుడూ శీత 
కాలపు పారంభలోనో, అంతంలోనో మేము తేనెచెట్టును 
కొట్టవలసివుం డేది. మేమిద్దరం వెళ్ళి అంపంతో దాన్ని 
కోసి పడకొ'పేవాళ్ళం. అప్పుడు అతడు తేనెటీగలను 


“65 


తరిమి తేనెను తీస్తూ కొన్ని ఈగకాట్లు తినేవాడు. 

మీతాత నవ్వేవాడు; నేనూనవ్వేదాన్ని. ఒకనీళ్ళ 

బాల్చీనిండా తేనె వచ్చేది. ఈరాత్రినేను నీతోవస్తాను 

డేవిడ్‌! నేనెల్లా గెనా తప్పకవస్తాను. [గీష్మబుతు 

పుష్పాల్లోనిలేనె చాలాబాగుంటుందని అనుకుంటాను!” 
+ అని అవ్వచెప్పింది. 





గాలిలో అవ్వనడక 


ఓక అంపము,గొడ్డలి, తేనెటీగలకు పొగ వెళ్లేది తీసుకు 
డేవిడ్‌ ఇల్లు విడిచివెళ్ళాడు. అతని అవ్వ బివర్లీ 
లాంతరు, రెండు వెద్దబాల్చీలు పాతగుడ్డలు పట్టుకుని, 
వెళ్ళింది, చెట్టులోనుంచి తేనెపట్టును కోయటానికి ఆమె 
ఒక క.త్తిని కూడా ఒక బాల్చీలో పడేసింది. 


“పొలంలో ఇసుక తిన్నెవై తారాడుతున్న లేనెటీగ 
లివే. అక్కడ దూరంగావున్న కొండమీద ఒక వెద్ద 
ఓకుచెట్టు తొజ్జలో నికి వాటిని తరిమాను. తేనెపట్టుకు, 
నేను చూసినంతవరకు అదే సులభమైన చెట్టు. అవ్వా! 
ఆ చెట్టులో కూడా చాలా తేనెటీగలున్నాయి. ఆ చెట్టు 
చిటారున ఉన్న కన్నంలోను, బైటా అవి ఒక చిన్న 
దట్టమైన మఘంవలె పనిచేస్తుంటాయి. అక్కడకు వచ్చి 
నఫ్లైతే ఈగలుకుట్టుతాయి, అవ్వా!’ అన్నాడు డేవిడ్‌ 
వాళ్ళిద్దరూ ఆ డిశంబరు నెలలో ఒకనాటి రాతి నడిచి 
వెడుతూ. 

“తేనెటీగలు నన్ను తరుచుగా కుట్టవు.కుట్టతేమా త్రం 
ఏం? నన్నిదివరకే కొన్ని సార్లు కుట్టాయి. ఇప్పుడు 


67 


మళ్ళీ మరొకసారి కుడితే మాతం నాకేం లెక్కలేదు 
అని చెప్పింది అవ్వ. 

“ఏమన్నావ్‌ అవ్వా! తేనెటీగలంటే నీకేం భయం 
లేదని నీ ఉద్దేశ్యమా?ి అని అడిగాడు డేవిడ్‌. 

“నన్ను కొంచెంకుట్టినా ఫరవాలేదని అంటున్నాను, 
డేవిడ్‌! ఒకసారి నా (వేలు వాచిపోయింది. నా పెళ్ళి 
ఉంగరం వై కి తీయలేకపోయాను. ఆప్పుడు ఒక తేనె 
టీగ చేతిమీద కుట్టింది. అబ్బ! ఎంత నొవ్చి పెట్టిందో! 
కాని దానివల్ల నా వేలిమీద వాపుతగ్గి ఉంగరంపై కి 
వచ్చింది. ఇప్పుడు నాకు కిళ్ళనొప్పులున్నాయి. వేళ్ళ 
కీళ్ళన్నీ వాచివున్నాయి. ఈ వాపులు తగ్గటానికిప్పుడు 
"నన్ను తేనెటీగలు కుట్టాలి అని చెప్పింది అవ్వ. 

“అరె! తేనెటీగలు కుట్టడం దేనికైనా ఉపయోగం 
ఉంటుందని నాకు తెలీదు. నీకు చాలా విషయాలు 
తెలుసు అవ్వా! 

“అది నిజ్మం, నాయనా! కీళ్ళలో వాపులకు ఈ తేనె 
టీగలు కుట్టటం చాలా మంచిది” అంది అవ్వ. 

అవ్వ లాంతరు ఊపుతూ, పెద్ద అడుగులు వేస్తూ 
నడుస్తోంది. ఆకాశంమోద (ప్రకాశిస్తున్న లక్షలాది 
నకు[తాలు భూమిమాద కాంతిని (పసరిస్తున్నాయి. 
వారిరువుర్ణు అతివేగంగా ఆకులులేని అడవిలోనికి (ప్రవే 
శించారు. 


68 


“ఇలా వెళ్ళాలి అవ్వా! నా వెనుకనే రా అన్నాడు 
డేవిడ్‌. . 

అక్కడున్న చెట్లన్నీ చాలా ఎత్తుగా వుండటంచేత 
వాటి చివరకొమ్మలు నక్షత్రాలకు తగులుతున్నట్లు 
డేవిడ్‌ అనుకోటానికి వీలుగావుంది. [కింద రాలిపోయిన 
[కిందటి సంవత్సరపు ఆకులను తన్నుకుంటూ వారు 
నడుస్తున్నారు.అక్కడక్కడచెట్లకొమ్మలపై ఇరుక్లున్న 
ఎండు ఆకులు గాలికి (కిందకు (వాలుతూ వారి నెత్తి 
మీద చప్పుడు చేస్తున్నాయి. 

“మనం తెల్ల ఓకు చెట్ల తోటలోకి వచ్చాం జ 
చెట్టు ఇదిగో ఇక్క డేవుంది ఆన్నాడు డేవిడ్‌. కొండ 
కిందికి వాలివున్న వెద్దతెల్ల ల్ల ఓకుచేట్టుదగ్గిరకివెళ్ళాడు. 
ఆ చెట్టు (నూనువై 'చెయ్యివె పెట్టి “అవ్వా! ఆ చెట్టు 
ఇదే! ఇదిగో నా చేతివాలు చూడు” అన్నాడు డేవిడ్‌. 

అవ్వ చెట్టు దగ్గిరకి నడిచివెళ్ళి, డేవిడ్‌ తన గొడ్డ 
లితో వాసిన “డి? అనే అక్షరం చూసింది 

“జాను, తేనెపట్టు చెట్టుకు అనవాలువే స్టే దాన్నిం 
కెవ్వరూ కొట్టటానికి వీలులేదు. పైగా ఇది మన అర 
ణ్యంలో వుంది, డేవిడ్‌? అని చెప్పింది అవ్వ. 





. తేనెటీగలు -వువ్బాలు 


దగ్గిరగా ఉన్న గట్టిచెట్టుకొమ్మను విరిచి, డేవిడ్‌ 
తనలాంతరును దాని మాడుకు తగిలించి అక్కడ 
నుంచి కాంతి తెల ఓకుచెటుపె (పసరించేటట్లువ ర్పాటు 
(గా య ౧౫ 
చేశాడు. 


“అవ్వా! ఇప్పుడు ఈ చెట్టు కోతకి చాలాగట్టిగా 
వుంటుంది. దీన్ని కొయ్యటానికి నీవు జంపం పబ్ద 
గలవా చెప్పు? అన్నాడు డేవిడ్‌, 

“తప్పకుండా, డేవిడ్‌! నేను కొంచెం బైము ఎక్కు 
వయినా, లీవు కొట్టిగలిగిన పైముకంటె తక్కువ: 
బైములోనే మనం దీన్నికోసి వేయగలంి అంది అవ్వ 
చిరునవ్వు నవ్వుతూ. 

అవ్వ, మనుమడు కలిసి చెట్టు (మానుకు అండ్లగా 
అంపం పెట్టారు. ఆటూ ఇటూ లాగటం [| పారంభించారు. 
ఆ౦పం ఆడిన కొద్దీ చెట్టు తెగి పొట్టు అధికంగా పడు 
తోంది. ఒకసారి వి|శాంతికై అవ్వ ఆగింది. ఆంవం 
లాగేటవ్వడు ఆమె తరుచుగా ముందుకు వంగాలి. 


71 


కనుక ఆమె లేచి నిలబడి ఆమె వీపుకు "eg 
నిచ్చింది. 

“అవ్వా ! నేనిదివరకు జంపం పట్టిన వారందరితో 
“సమానంగానే నీవు జంపం పట్టగలవు. బోలివర్‌ కంటె 
నీవే బాగా కోస్తావను కుంటాను.) అన్నాడు డేవిడ్‌. 


“మంచిది డేవిడ్‌, నేను మీ తాతకు సహాయంచేసే 
దాన్ని. మేము చెట్లను పడగొట్టి కజ్జలనుకూడ కొక్తే 
వాళ్ళం. అదంతా చాల తమాషాగా కూడా వుండేది. 
అంది అవ్వ, 


త 3రలోనే చెట్లు పెద్దధ్వని చేయటం ఆరంభించింది. 
|మానులో వెద్ద నాటు పడింది. డేవిడ్‌, అవ్వ-ఇద్దరూ 
ఆఅంపం పెకి తీసి దూరంగా వెళ్ళిపోయారు. 


ఆచెట్టు ఇతర చెట్లను (తోసుకుంటూ [కింద వడి 
పోతుండగా చూసి డేవిడ్‌ “అవ్వా! అది పడిపోతోంది.) 
అన్నాడు. చెట్టు, కొమ్మలు రావిడి చప్పుళ్ళతో వెంటనే 
దభాలున [కింద పడింది. 


'తేనెటిగలన్నీ కంగారు పడతాయి. వాటి చెట్టు కేం 
సంభవించిందో వాటికి తెలీదు. చెట్టు ఊపుతో “వానికి 
నిద మెల్లకువ వస్తుంది. అవి సర్దుకోకుండా పొగ 
వెపైలో గుడ్డలు సర్దుతాను.' అన్నాడు  జెవిడ్‌. 


72 


ఆ రాత్రి నిశ్శబ్దంగానున్న చీకటిలో ఈగల కంగారు 
శబ్దం వినవచ్చింది. అవ్వ, పొగపెపైలో గుడ్డలు పెట్టి 
(oo ఓ @G టి 
ఒక అగ్గిపుల్ల తో అంటించింది. ఆ పొగ బాగా పైకి వచ్చే 
వరకు ఆమె , అఠటిఠచితిది: “ఇదిసిద్ధంగా ఉంది, డేవిడ్‌! 
మనకు మరిచి అడివి తేనె వస్తుంది” అంది అవ్వ, 


“అవ్వా! ఈ చెట్టులో కావలనినంతతేనె, ఉన్నట్లుంది. 
దీనిలో ఎంతైనా ఉండటానికి అవకాశం ఉంది 
అన్నాడు డేవిడ్‌. 


“ఒకప్పుడు మీతాత నేను ఒక చెట్టునుంచి తొట్టెడు 
తేనె తీసినట్లు జ్ఞాపకం. అది చాలాకాలం క్రిందట. 
అడివినిండా పువ్వులుండి, లేనెటీిగలకు కావలసినన్ని 
పువ్వులున్న ప్పుడు సంగతి. అప్పుడు మన మెట్టలు 
దున్నబడలేదు. నిప్పురాకుండా |పజలుకూడా జాగ 
త్రగా ఉండేవారు. తేనెటీగలకోసం విరివిగా పుష్పించే 
పూలను పాడుచేసే సే ఒక్క అగ్గిపుల్ల ను కూడా ఎవరూ 
వెలిగించ లేదు అని చెప్పింది అవ్వ. 

“వీవు పొగను బాగా పెట్టు. తేనె బాగా వచ్చేలాగ 
నేను సహాయం చేస్తాను, వాటిని తరువాత నీవు గొడ్ల 
లితో విడతీసినట్ల యితే తేనె వృధాగా పోకుండా 
వుంటుంది. నేను మీ తాతయ్య అల్లాగే చేసేవాళ్ళం 
అని అవ్య చెప్పింది, 


73 


6శ్రాన్సు, కాని నీవు అలసిపోతావేమో అని నా భయం, 
అవ్వా!” అన్నాడు డేవిడ్‌. 

“ఏం ఫరవాలేదు, డేవిడ్‌! అంపంతో కొయ్యటానికి 
అది సులభమెన చెట్టు. నేను అలసిపోలేదు అని 
చెప్పింది అవ్వ. 


తేనె తీయుట 


భీవర్లీ అవ్వ లాంతరుతీసి పొగను పెట్టుతుంపే, 

అంపము, గొడ్డలిని తీసుకున్నాడు డేవిడ్‌, వారిద్దరు 
ఏబది అడుగులపొడవున్న ఆ చెట్టుపొడవునా మెట్ట[కిం 
దకి నడిచారు. “ఈగలు ఇక్కడున్నాయి, డేవిడ్‌! 
చూడు ! అదిగోఅవే చాలా ఎక్కువతేనెను తయారుచేసే 
బంగారు ఈగలు అని ఆచెట్టు కన్నంలోనుంచి వైకి 
ఎగురుతూ వచ్చి లాంతరు చుట్టూమూగే ఈగలను 
చూవిస్తూ అవ్వ చెవ్చింది. 

అప్పుడు అవ్వ [కింద తన (పక్కనే ఆ లాంతరును 
పెట్టింది. చెట్టుకన్నంవద్ద పొగనువెట్టి, చెట్టులోనుంచి 
ఈగలు వెనక్కి పోవునట్లు పొగవుంచింది, అవ్వ. 
దీనివల్ల ఈగలు తగ్గుతాయి, అని ఆమె చెప్పింది. 

ఈగలు బైటకు అకక ఉండేవరకు ఆమె 
పొగను పెట్టింది. కట్టలు ఆకులు పెట్టి ఈగలు బైటకు 
రాకుండా, డేవిడ్‌ ఆ కన్నం మూసివేశాడు. అప్ప 
డతడు లాంతరును ఒకచెట్టుకు తగిలించి అవ్వకు, 
తనకు చెట్టును కొయ్యటానికి తగినకాంతి లలు 
చేశాడు. 


75 


ఆచెట్టు దూలంలో మూడుచోట్ల వారిద్దరు జంపంతో 
కోశారు. లోవలనున్న తేనె దొరుకునట్లుగా లోతుగా 
కోశారు, 

“ఇప్పుడు నీవీముక్కలను విడిగా కోయటానికి 
ముందు నీవు కన్నాలకు పెట్టిన మూతలు తీసెయ్యి, 
డేవిడ్‌! నేను మరికొంత పొగపెట్టాలి. లేకపోతే 
ఒక్కొక్క ముక్కను కొయ్యగానే ఆ ఈగలు మనలను 
చుట్టి వేస్తాయి,” అని చెప్పింది అవ్య. 

డేవిడ్‌ ఆ విధంగానే కన్నాలవద్దనున్న ఆకులు, 
పుల్లలు తీసేశాడు. కంగారు పడుతున్న ఈగల సందడి 
పూ ర్సిగా అణిగేవరకూ అవ్య పొగ బాగా పెట్టింది. 
అప్పుడు డేవిడ్‌ దూలంలోని మొదటిముక్కను విడ 
గొట్లాడు. 

చెట్టునుంచి అ ముక్కను లేవనెత్తుతున్న డేవిడ్‌ ను 
చూసి “డేవిడ్‌ ! నీవు గొడ్డలిని ఉపయోగించు? అని 
అవ్య చెప్పింది. 

“తేనె! అవ్వా. ఇక్కడ కావలసినంత తేనె!” అని 
సంతోషంగా అన్నాడు డేవిడ్‌, 

ఈగలు బైటకు రావటంచూచి “చాలా పొగకూడా 
వస్తున్నదిఅంది అవ్వ. 

బీవర్లీ అవ్వ దగ్గిరకివచ్చి పొగబాగా పెట్టి ఈగలను 
తరిమేసింది. 


76 


*అమ్మ ! ఈగ నాచేతిమీద కుట్టింది. కాని అది 
నుంచిదే. ఆ చేతిమీద కూడా ఒకటి కుట్టితే బాగుం 
డును.” అంది అవ్య నవ్వుతూ. 

“ఒకటి నా ఫంట్లాంలో దూరి నన్ను కూడా కుట్టింది” 
అన్నాడు డేవిడ్‌ ,.అతడు చెక్కను తిరగతీశాడు. మూడు 
వరుసలలోతుగా అక్కడ తేనెపట్టువుంది. . “అవ్వా ! 
బాల్చీలు అని డేవిడ్‌ కేకవేశాడు. 

అవ్వ పొగను పెట్టడం మానివేసి బాల్సీలు డేవిడ్‌ క 
ఇచ్చింది. మళ్ళీపొగ పెట్టడం ఆరంభించి ఆమె ఈగ 
లను తోలేస్తోంది. డేవిడ్‌. ఆ చెక్కనున్న తేనెను తీసి, 
తరువాత చెట్టులోనున్న లేనెనుతీయడం ఆరంభించాడు. 
ఒకఈగ డేవిడ్‌ను కుట్టినప్పుడు అతడునవ్వుతూ అవ్వకి 
చెప్పాడు. అవ్వను ఈగ కుట్టినప్పుడు ఆమె నవ్వుతూ 
డేనిడ్‌తో చెప్పింది. 

డేవిడ్‌ ఈ|పక్కనుంచి బాల్చీనిండుగా తేనెతీశాడు. 

“నేను చూచినంతలో ఇదే మంచిరకమైన తేనె అని 
చెప్పింది బీవర్లీ అవ్వ. డేవిడ్‌ ! భోజనంలో ఈతేనెనీకు 
చాలా బాగుంటుంది. వసంతబుతువు ఆరంభంలోను, 
ఆఖరిదశలోను వచ్చినతేనె పసుపు పచ్చని పూలనుంచి 
తయారైనది. ఇదిచాలా వింత. కాని వసంత కాలపు 
ఆరంభంలోను, అంత్య దశలోను అడవిలో పువ్వులన్నీ 


77 


పసుపురంగుగానే వుంటాయి. వాటినుంచి మంచిరకం 
బంగారు తేనెవస్తుంది. 

అప్పుడుడేవిడ్‌ రెండవ meee విడ 
గొట్టి, 'రెండవబాల్చీనిండా తేనెను తీశాడు. “ఇంకా 
కావలసినంత  అేనెఉందిఅవ్వా! మనంచాలినన్ని 
బాల్చీలు తీసుకురాలేదు. ఇప్పు డేంచేద్దాం? అన్నాడు 
డేవిడ్‌. 

“మనకు ఆరుగాలన్ల లేనెవచ్చింది. ఇదిమనకు 
చాలు, మిగిలినదిఈగలకే విడిచి వేద్దాం. చెక్కలను 
మళ్ళీచెట్టుకే నీవు అమర్చవచ్చు,” అనిచెప్పింది అవ్య. 

“కాను, అట్లాగే అమర్చవచ్చు. అది చాలా మంచి 
ఆలోచవ అవ్వా! నాకెప్పుడూ ఆ ఆలోచనరాలేదు.' 

. “అందుకనే జంపంతోకోయటం మంచిదని చెప్పాను 
నేను.’ 

“ఈగలు పోవనుకుంటాను. పోతాయా? 

“పోవు. ఈగలను మనం రక్షించవచ్చు.” అని అవ్య 
చెప్పింది. 

డేవిడ్‌ చెట్టుకుచేసిన రెండుకన్నాలను జాగ త్రగా 
మూసి, వాటిని శుభంగా సర్టివేశాడు. 

ఇంక రేపువచ్చి ఈ చిల్లులకు మూతలకు బాగా 
అతుకువే స్తే వర్షంనీరు లోవలికీ పోకుండా వుంటుంది, 


78 


నాదగ్గిర అతుకు వెయ్యటానికి మైనంవుంది. చాలా 
వుంది. శీతకాలంలో ఇక్కడే ఈగలు జీవించ గలవు. 
వచ్చేవసంత కాలానికి మనం వాటిని తేనెగూళ్ళలో 
వెట్టి వుంచవచ్చు. 

“బలే! అవ్వా ! ఇదిచాలా బాగుంది! ఈ ఈగలు 
పోతాయనే భయంచేతనే ఈచేట్టునుకొట్టదల చుకో లేదు. 
తేనెచెట్టును కొట విధానం నీకు బాగా 'శలుసుకదూ?ి 
అన్నాడుడేవిడ్‌. 

"కాను, నాకు చాలాకాలంనుంచి జ్ఞాపకంవుంది. 
మీూతాత, నేనూ ఎట్లా కొ'టేవాళ్ళమో, ఈవిధంగా చెట్టు 
కొట్టి ఈగలనుఎల్లా రక్షించే వాళ్ళమో అన్నీ నాకు 
జ్ఞాపకం వున్నాయి. కాని చెట్టు పడిపోయినప్పుడు 
అది ముక్కలుగా విరిగిపోతే ఈగలను మనం రక్షించి 
వుండలేక పోయేవాళ్ళము.ి 

ఈగ కుట్టినచోట నలుపుకుంటూ “అవ్వా! అయితే 
వ్‌ సరుకంతా ఇంటికి తీసుకు వెళ్ళడం ఎల్లాగ€” 

డు డేవిడ్‌. 

'తెనెన్తు . లాంతరును ఇంటికి తీసుకుపోయి, 
ఇతరపనిముట్ల కు రేపురావచ్చు. ఎల్లాగైనా మనం ' 
రేపువచ్చి ఈనరుకులకు మూతలు వెయ్యాలి కది 
అని అవ్యచెప్పింది. 


తేనె డబ్బుకోసం కాదు 


డేవిడ్‌ రెండు తేనె బాల్బీలను పుచ్చుకున్నాడు. 

అవ్య లాంతరును, పొగపెపైను పుచ్చుకొంది. బరు 
వైన బాల్సీలను ఊపుకుంటూ డేవిడ్‌ నడిచాడు. 
అతని వెనుకనుంచి లాంతరుతో దారి చూవిస్తూ అవ్వ 
నడిచింది. 

“జాగత్త | [కింద ఏదైనా కాలికితగిలి పడిపోతా 
వేమో డేవిడ్‌! కిందపడి తేనె పారబోయకు, అడుగులు 
జా[గత్త గావెయ్యి.” అని అవ్వచెప్పంది. 

“నేనడుగులు జాగత్త గావేస్తాను అవ్వా! నేనురాతి 
వేళ వేటకుపోయి, కొండలు ఎక్కడంలో అడుగులు 
జాగ త్రగావేయటం బాగా అలవడింది అని డేవిడ్‌ 
ఆమెతో అన్నాడు. 

“ఈలేనె మనకు చేతికివచ్చేది. ఇదిమనం అమ్మేది 
కాదు.) అని అవ్వ చెప్పింది. 

“అయితే, అవ్వా ' అని డేవిడ్‌ ఏమో చెప్ప 
బోయాడు. | 

“జను. ఇదిచాలాఎక్కువఅని నాకుతెలుసు, కాని 
ఇది మనీకుకావాలి.భోజనంలో నీకు తేనెకావాలి. శీత 


Py Wy ia 


శ్రా 





81 


కాలంలో జలుబుకు నాకు తేనెకావాళి! నీవు ఈచెట్టును 
కనిపెట్టి ఇంతకాలం జాగ త్తగా వుంచినందుకు నాకు 
చాలాసంతోషం. ఇది భగవంతుని దయవల్ల జరిగింది 
డేవిడ్‌! ఈశీతకాలం నాకు దగ్గుకి తేనెకావాలి. మనకు 
పంచదార లేనిసమయంలో రొకైలు చెయ్యటానికి తేనె 
కావాలి,’అని అతనిమాటకు అడ్డువచ్చి అవ్వచెప్పింది. 
నిర్మలమైనమైదానంలోకి వచ్చేపరకు డేవిడ్‌ మారు 
మాటలాడకుండా లేనె బాల్చీలతోనడిచాడు. అప్పుడక్ర డ 
బాల్చీలను [కింద పెట్టి విశాంతి తీసుకున్నాడు. 
“నిన్ను ఎన్నిచోట్ల ఈగలు కుట్టాయి, అవ్వా! అని 
అతడు అడిగాడు. 
“ఏడుచోట్ల . నిన్ను?) అని అడిగింది అవ్వ. 
“ఐదుచోట్ల అని డేవిడ్‌ బాల్చీలను తీసుకున్నాడు, 
“మనం ఇప్పుడు తేనెటీగలనుంచి దొంగతనం చేసి 
నట్ల యిందికాదూ డేవిడ్‌ ! అడవిలో తేనెటీగలను కని 
వెట్టడం ఎల్లా నేర్చుకున్నావో ఆలోచించు. నీచేతులతో 
నీవే చేయగల పనులనుగూర్చి కొంచెం ఆలోచించు. 
వాటిని చేయటంలో నీకెంతో అనందం వుంది. డేవిడ్‌! 
స్థీవు లేకపోతే నేనేమి చేసివుందునో నాకుతెలీదు.) అని 


చెప్పింది అవ్వ. 
x 





ఇంక వడు రోజులు 


వమ్యడురోజులు తరువాత ఒకనాడు మంచుపె న 

నడుస్తూ ఓర్విల్లేబై ర్స్‌ సతికి రెండుబాల్చీల పాలు 
తీసుకు పోతున్నప్పుడు అవ్య బహుమానం సంగతి 
జ్ఞాపకంవచ్చింది. బైర్డ్‌ సతికి అతడు రోజూ పగలు 
రాతి రెండు ఆవులపాలును వితుకుతాడు. దినికి 
'అతడు రోజూ వబదిసెంట్లను సంపాదిస్తున్నాడు. ఈ 
సొమ్మును డేవిడ్‌ అవ్వకిచ్చేస్తుంటాడు. అన్ని సరుకుల 
ఖరీదుహెచ్చింది. అందుచేత డేవిడ్‌కు, అతనికుక్కకు 
అవ్వకు ఖర్చు ఎక్కువౌతోంది. అతడు నడిచేదారిలో 
వున్నమంచు పాదాలకు పట్టుకుంటోంది. ఆకులులేని 
ఆవిలుచెట్లకొమ్మ లనుంచి పరుగె త్రేగాలి మాటలేకుండా 
పాటలు పాడుతోంది. అవ్వకు దుస్తులుతేలేక పోతుస్నా 
నని అతడు ఆలోచించాడు. ఆమెకొక నీళ్ళబాల్చితేలేను 
_--మాకురెండున్నాయి. వమైనా పళ్ళెములు తీసుకు 
రాలేను. బైర్దుసతి యింట్లో భోజనాల గదిలో చూసిన 
పళ్ళెముల వంటివి ఎక్కడుంటాయో డేవిడ్‌కి తెలీదు. 
ఆమె భోజనాలగదిలోనికి అతడు రెండుసార్లు వెళ్ళాడు. 
ఒకసారి తుపాను వచ్చినప్పుడు ఆమె అతన్ని లోనికి 


83 


పిలిచింది. ఒకసారి ఆమెభర్తతో కూడా శలవుమిద 
ఇతర (పదేశానికి వెళ్ళే సమయంలో అతన్ని బైర్డు 
సతి లోనికి పిలిచి, వారు వూళ్ళో లేనప్పుడు పాలను 
ఏమి చెయ్యాలో చెప్పింది. 


ఆ శీతాకాలపు చలిలో సాయం|తం డేవిడ్‌ పాలను 
తీసుకుపోయి నప్పుడు, బైర్జుసతి వంటయిల్లు తెరచి 
ఇల్లా చెప్పింది. “డేవిడ్‌! నీవు పాలనుపోసిన తరువాత 
లోపలికిరా. నీవు వెళ్లేముందు నేను నీతో మాట్లాడాలి.” 
డేవిడ్‌ పాలను వెన్న విడతీసే పాత్రలో పోశాడు. 
గదిలో ఉక్కగా వుండటంచేతను, అతడు చేతిలోనే ఆ 
పాత్రను |తిప్పటంవలన అతనికి బాగాచెమటపట్టింది. 
అప్పుడతడు మామూలు [పకారంగా వెన్ననొక పాత్ర 
లోను, మిగిలిన పాలనొక పాతలోను పోశాడు. పాలు 
విడతీసే పాతనుశు[భం చేసినతరువాత బై ర్థుసతిని 
చూడటానికి డేవిడ్‌ లోపలికి వెళ్ళాడు. 

“డేవిడ్‌ ! నిన్నరాతి బైర్డుగారితో నను మాట్లాడి 
నప్పుడు, మాకు కపై పుల్లలను కొట్టమని నీతో చెప్ప 
మన్నారు. నీవు మాకు బాగా పనిచేస్తున్నావు. మా ఆవు 
లను సారథక్షించటంలో, పాలు వితకటంలో నీవు చాలా 
మంచి వాడవు” అని బైర్దుసతి చెప్పింది. 

... శేవిడ్‌ సంతోషిస్తూ “ఎప్పుడు కొట్టమంటారమ్మా?? 


84 


అని అడిగాడు. డబ్బుసంపాదించటానికి ఒక అవకాశం 
దొరికిందని సంతోషించాడతడు, 

“క్రిస్టమస్‌ పండుగ శలవులయ్యేదాకా క్ల్‌కొట్టవద్దు, 
అని ఆమె చెప్పింది. 

కక అల్లాగేనమ్మాిఅని డేవిడ్‌ నెమ్మదిగాచెప్పాడు. 
అతడు చాలా నిరుత్సాహవడి మాట్లాడనే లేకపోయాడు. 

బై ర్దుసతి వంటయింట్లో పొయ్యివద్ద. కూర్చుంది. 
ఆమెతొడమోద ఒక గుడ్డముక్క వుంది. డేవిడ్‌ 8 బాగా 
తెలిసిన గుడ్డ. ఆమె అతనితో మాట్లాడు తున్నంత సేపూ 
దానినుంచి దారాలను లాగుతోంది. ఆమె దారాలను 
లాగుతూ, చివరల ముళ్ళు వేస్తూ ఒకవెద్ద గుడ్డ మీద 
ఏదో అల్లిక పనిచేసోంది. ఆమె దగ్గరనున్న చిన్న 
గుండని బల్ల మీద కొన్ని అల్లిక నమూనాలున్నాయి. 

“బైర్లు సతిగారూ! నేనుమిమ్మల్ని అనవసర |పశ్న 
అడుగదలచుకోలేదు. కాని ఆ గుడ్డను నేనెక్కడో చూసి 
నట్టున్నాను.? అన్నాడు డేవిడ్‌. 

“కాను నీవు తప్పక చూనివుంటావు. అది ఒక సంచి” 
అని ఆమె నవ్వుతూ చెప్పింది. 

“మీరు వమీ చేస్తున్నారు అన్నా డతడు. 

“టేబిలు గుడ్డను, రుమాళ్ళను చేస్తున్నాను. ఒక 
రకమైన రెండు సంచులైతే ఒక 'టేబిలు గుడ్డ, తొమ్మిది 
రుమాళ్లు అవుతుంది,” అని చెప్పింది ఆమె. 


85 


“అల్లాగా |! అవి చాలాబాగున్నాయి. అవి ఎల్లా 
చెయ్యటమో నేర్చుకోవాలనివుంది.” అని ఆతడు చెప్ప 
గానే ఆమె పనిమానేసి అతని వై పుచూసింది. 

“ఒక కుర్చీ తీసుకువచ్చి కూర్చో, నేను నీకు నేర్పు 
తాను,” అంది ఆమె. నేర్చుకోవాలని అతని కంత 
ఉత్సాహం వున్నందుకు ఆమె సంతోషించింది. 

ఆమె [పక్కనున్న ఒక సంచిని తీసి “చూడు ఈ 
సంచిని పైకి కుట్టారు. మొదట దానిలో వున్న వదులు 
దారాలన్నీ తీసెయ్యాలి. * అని ఆమె చెప్పింది. 

“ముందు శుభం చెయ్యవద్దా?” అని డేవిడ్‌ అడి 
గాడు. 

“అల్లాచే స్తే అది అంత సులభంగోరాదు అందామె. 

“వెనుక పక్కను పెకి (తిప్పు. ఈ మూలనుంచి 
ఇప్పటం (పారంభించు అని చెప్పింది ఆమె సంచిని 
విప్పుతూ. 

అతనికి చూపించటానికి సంచిని ఆమె విప్పింది. 

“అది చాలా సులభం. నేను చెయ్యగలనుఅన్నాడు 
డేవిడ్‌. 

“తప్పకుండా, చెయ్యగలవు అని ఆమె నవ్వింది. 
డేవిడ్‌ ఆమె వని బాగా పరీక్షించి చూశాడు. 
చికి రెండుపక్కలా అంచులున్నాయి చూడు. జ్‌ 


86 


చింవివేస్తే దారాలు త్వరగావస్తాయి అని 'ఆమె 
చెప్పింది. 

దారాలూడి పోకుండా ఉండటానికే అంచు అల్లు 
తారు. తరువాత దారాలు తీయటం, ముళ్ళువేయటం 
ఆమె చూవించింది. ఒక సంచీని తీసుకొని మూడు 
సమభాగాలుచేస్తి దానిలో ఒకభాగాన్ని మళ్ళీ మూడు 
భాగాలుగా చేయటం ఆమె చెప్పింది. 

‘స ధాన్యపు సంచులు రెండు నా కమ్ముతావా?” 
అని అడిగాడు డేవిడ్‌. ఆతని కళ్ళు కలకల్లాడాయి. 

“వెళ్ళు. నివే కావలసిన రెండుసంచులను వెదకి 
తెచ్చుకో అవి నీకిస్తాను అని ఆమె చెప్పింది. 

“మంచిదమ్మా” అని అతడు అతివేగంగా సంచు 
లకై పరుగెత్తాడు. 

వారింట్లో అటువంటి సంచులులేవని డేవిడ్‌కి బాగా 
తెలుసు. అంతకుముందు ఇటువంటి శేబిలు గుడ్డలు, 
రుమాళ్ళు అతడెప్పుడూ చూడలేదు. కాని బై ర్జు సతి 
చేసినట్ల యితేఅవిచాలాబాగుంటాయని అత నికితేలుసు. 
ఆమెయిల్లు ఆ|పాంతం అంతకి అందంగా వుంటుంది.. 
అయింటిని చూడటానికి [పజలు వస్తుంటారు. " 

డేవిడ్‌ ధాన్యం కొట్టుదగ్గరికి వెళ్ళాడు. అక్కడ 
సంచులున్న పెద్దకజ్టవెట్టెను. తెరిచాడు, చాలా అంద 


67 


మైనరంగులతోవున్న రెండు సంచులను వెదికితీశాడు. 
అవి ఓకుచెట్టు ఆకులడిజై నులో వున్నాయి. అవ్వకి, 
ఆకులురాలిపోయే ఆకురాలుకాలపు రోజులు,ఆకాలపు 
గాలి చాలాఇష్టం. కనుక ఈరంగులే ఆమెకు చాలా 


ఇష్టమని అతనికి తెలుసు. 
“ఆరాత్రి బివర్లీ అవ్య నిదపోయిన తర్వాత డేవిడ్‌ 


దీక్షగా. కుర్చొని 1 టేబిలుగుడను, రుమాళ్ళను తయారు 
చేయటం ఆరంభించాడు. ఇది అతనికి [కొత్తరకం పని 
మొదట్లో ఆపని అతనికికష్టంగాను, మెల్ల గాసాగింది. 
దారాలు ముడివేయటంకూడా కష్టమైంది. కాని అతడు 
పట్టుదలతో పనిచేశాడు. అతడు పనిచేసినకొలది పని 
సులభమైంది. మూడురాతులలో శేబిలు గుడ్డను 
తయారు చేశాడు. నాలుగు, ఐదు రాత్రులు అవ్వ 
నిద్రపోగానే డేవిడ్‌ పనిచేసి ఆరు రుమాళ్ళను తయారు 
చేశాడు, (ప్రతిరోజు అతడు అర్దరా|తివరకు పనిచేశాడు. 
అవ్వ గాఢని|దపోవడంచేత డేవిడ్‌ ఎప్పుడు నిద 
పోయేవాడో ఆమెకు తెలియలేదు. ఆరవరాతి అతడు 
ఆఖరు మూడురుమాళ్ళను పూర్తిచేశాడు. 

“అమ్మయ్య | ఇప్పుడు వోబుగా వుంది అను 
కున్నాడు డేవిడ్‌, అప్పుడతడు వాటిని వంటగదిలోనికి 
తీసుకువెళ్ళి 'పేబిలుమాద నున్న నూనెగుడ్డ మ్‌ాద 
పరిచాడు, అవ6వీటినితప*ఇకూండా మెచుూకుంటుంది 


658 


అనుకున్నాడు డేవిడ్‌. మర్నాడుదయం డేవిడ్‌, 
పాలు పితకడానికై బై రుసతి ఇంటికి వెళ్ళినప్పుడు, 
ఆపేబిలుగుడను, రుమాళ్ళను కూడా తీసుకువెళ్ళాడు. 
పాలువితికి వెన్న తీసినతరువాత వాటిని బై ర్లునతికి 
చూవించాడు. 


“డేవిడ్‌!నేను చూచినవాటిలో కేబిలుగుడ్డ రుమాళ్లు 
చాలా అందంగా వున్నాయి. నీకు మంచి అభిరుచి 
వుంది. నేను నిర్ణ క్యుంచేసిన సంచులను నీవు వరు 
కున్నావు. అవి ఎంత అందంగావున్నాయో!'అని అమె 
చెప్పి మెచ్చుకుంది. 

వాటి నేమిచేయదల్చుకున్నాడో డేవిడ్‌ చెప్పినప్పుడు 
ఆమెకుకళ్ళవెంట నీళ్ళువచ్చాయి. “ఆమెని దపోయిన 
తరువాత నీవు వాటిని ఉతికి ఇస్త్రీ చేయనక్క శ్లేదు. 
నేను ఉతికి ఇ(స్ర్రీచేస్తాను. వాటిని బాగాకట్టి, మంచి 
పెట్టలో పెట్టికూడా ఇస్తానుఅని బైర్జుసతి చెప్పింది. 

ఆసాయం(తం బై ర్హుసతి ఇంట్లోపాలను వితికినతరు 
వాత డేవిడ్‌ తలుపుకొట్టాడు. ఆమెతలుపుతీసి, [కిస్‌ 
మస్‌ పండుగ అలంకారంచేసిన పెళ్లైను డేవిడ్‌ చ్చింది. 
“ఇదిగో నీకొకచిన్న బహుమానం, డేవిడ్‌. వెనుకవైపు 
పందిరిలోని వెఫ్టైలో ఒకపందివిల్లవుంది. అదిపొటి పంది. 
మా ఆడపంది పదిహేను పిల లుపెటింది. అమపెంచ 


80 


గలిగిన వానికంకొు ఒకటి ఎక్కువగా వుంది? అని 
బైర్లుసతి చెప్పింది. 

“ఓహో! చాలా సంతోషం, అమ్మా! అవ్య కీయ. 
వలసిన బహుమతిని అమర్చి వెట్టడమే నాకు చాలు. 
కాని [కిస్ట్‌మస్‌ బహుమతిగా పందికూడా చాలా బాగా 
వుంది. వచ్చే సంవత రం అవ్వపందిని కొనక్కగర్లేదు.” 
అన్నాడు డేవిడ్‌. 

అవ్వకిచ్చే బహుమతిని, పందిని తీసుకొని డేవిడ్‌ 
వెళ్ళి పోయాడు. అతడింటికి వెళ్ళగానే ఆ పందిని 
సాలలో వెట్టి, అవ్వ వంటగదిలో ఉండటంచేత, 
చల్లగా తనగదిలో దూరాడు. డేవిడ్‌ తన జీవితంలో 
ఎప్పుడూ పొందనంత ఆనందం పొందాడు. 

ఆ యేటి |కిస్ట్‌మస్‌ పండుగ దినాలలో ఆ లోయలో 
ఎన్నడూ లేనంత చలిగావుంది. అడుగు లోతు మంచు 
వుంది. గాలికి ఎగిరివచ్చిన మంచు ముక్కలు సరి 
హద్దు తీగలకు తగులుకున్నాయి. 

“కిస్టమనస్‌ పండుగ బాగా చేసుకోటానికి మనం బీద' 
వాళ్ళం, డేవిడ్‌ ! ఈ |కిస్టమస్‌ రాతికూడా చాలా 
చలిగా వుంది * అని అవ్వ నవ్వుతూ చెప్పింది. 

“కాని నాకు బె ర్తుసతి ' యిచ్చిన బహుమతిని నీకు 
రేపు చూవీసాను. నేను నిప్పును సరిచేసి ఈ రాత్రంతా 


58. 


అనుకున్నాడు డేవిడ్‌. మర్నాడుదయం డేవిడ్‌, 
పాలు వితకడానికె బైర్జుసతి ఇంటికి వెళ్ళినప్పుడు, 
ఆకేబిలుగ్యుడను, రుమాళ్ళనుకూడా తీసుకువెళ్ళాడు. 
పాలువితికి, వెన్న .తీసినతరువాత వాటిని బై ర్జుసతికి 
చూపించాడు. 


“డేవిడ్‌! నేను చూచినవాటిలో టేబిలుగుడ్డ రుమాళ్లు 
చాలా అందంగా వున్నాయి. నీకు మంచి అభిరుచి 
వుంది. నేను నిర్ల క్యుంచేసిన సంచులను నీవు ఏరు 
కున్నావు. అవి ఎంత అందంగావున్నాయమో[అని అమె 
చెప్పి మెచ్చుకుంది. 

వాటి నేమిచేయదల్బుకున్నాడో డేవిడ్‌ చెప్పినప్పుడు 
ఆమెకుకళ్ళవెంట నీళ్ళువచ్చాయి. “ఆమెని|దపోయిన 
తరువాత నీవు వాటిని ఉతికి ఇస్త్రీ చేయనక్కర్లేదు. 
నేను ఉతికి ఇఫ్ర్రీచేస్తాను. వాటిని బాగాకట్టి, మంచి 
పెట్టలో పెట్టికూడా ఇస్తానుఅని బైర్జుసతి చెప్పింది. 

ఆసాయంత్రం బై ర్థుసతీ ఇంట్లోపాలను వితికినతరు 
వాత డేవిడ్‌ తలుపుకొట్టాడు. ఆమెతలుపుతీసి, (కిస్‌ 
మస్‌ పండుగ ఆలం కారంచేసిన పెథైను డేవిడ్‌ కిచ్చింది. 
“ఇదిగో నీకొకచిన్న బహుమానం, డేవిడ్‌. వెనుకవైపు 
పందిరిలోని పె టైలోఒకపందిపిల్లవుంది. అదిపొటివంది. 
మా ఆడపంది పదిహేను విల లుపెటింది. తక 


89 


గలిగిన వానికంటి ఒకటి ఎక్కువగా వుంది” అని 
బై.ర్ణుసతి చెప్పింది. 

“ఓహో! చాలా సంతోషం, అమ్మా! అవ్య కీయ. 
వలసిన బహుమతిని అమర్చి పెట్టడమే నాకు చాలు. 
కాని (కిస్ట్‌మస్‌ బహుమతిగా పందికూడా చాలా బాగా 
వుంది. వచ్చే సంవత రం అవ్వపందిని కొనక్కర్లేదు.” 
అన్నాడు డేవిడ్‌. 

అవ్వకిచ్చే బహుమతిని, పందిని తీసుకొని డేవిడ్‌ 
వెళ్ళి పోయాడు. అతడింటికి వెళ్ళగానే ఆ పందిని 
సాలలో పెట్టి, అవ్వ వంటగదిలో ఉండటంచేత, 
చల్లగా తనగదిలో దూరాడు. డేవిడ్‌ తన జీవితంలో 
ఎప్పుడూ పొందనంత ఆనందం పొందాడు. 

ఆ యేటి [కిస్ట్‌మస్‌ పండుగ దినాలలో ఆ లోయలో 
ఎన్నడూ లేనంత చలిగావుంది. అడుగు లోతు మంచు 
వుంది. గాలికి ఎగిరివచ్చిన మంచు నుక్కలు సరి 
హద్దు తీగలకు తగులుకున్నాయి. 

“కిస్టమస్‌పండుగ బాగా చేసుకోటానికి మనం బీద' 
వాళ్ళం, డేవిడ్‌ ! ఈ [కిస్టమస్‌ ర్యాతికూడా చాలా 
చలిగా వుంది” అని అవ్వ నవ్వుతూ చె చెప్పింది. 

“కాని నాకు బెర్తుసతి యిచ్చి న బహుమతిని నికు 
రేపు చూవీసాను. నేను నిప్పును సరిచేసి ఈ రాత్రంతా 


00 


చునకు మంట వుండేటట్లు చేస్తాను. ఎన్నడూ లేనంత 
చలిగా వుంది ఈ రాతి ? అన్నాడు డేవిడ్‌. 

అవ్వ నిద పోయిన తరువాత డేవిడ్‌ కూడా నిద 
పోతూన్నట్లు నటించాడు. అతడు మేడ వైన తన గదికి 
పోయి, అవ్వ నిద్రపోయినట్లు నిశ్చయ మైనంతవరకు 
వేచివున్నాడు. తరువాత ఆమె గదిలోనికి మెల్ల గా 
చప్పుడు లేకుండా వెళ్ళి, ఆమె పక్క [కిందనే ఉన్న 
ఆమె చెప్పులను చూశాడు. ఆ చెప్పుల మీదనే అవ్వ 
కిచ్చే బహుమతి పెప్టెను డేవిడ్‌ పెట్టి, చల్లగా వెళ్లి 
నిద పోయాడు. 


x 


(క్రిస్టమస్‌ అడుగ 


ముర్నాడుదయం డేవిడ్‌ నిద్రలేచి నిప్పుచేశాడు. 

జోరుగా వీచే గాలివలన తలుపులు దబదబ కొట్టు 
కున్నాయి. వాది వెరటిదొడ్లోవున్న నూతి (పక్క 
నున్న మోడుచెట్ల కొమ్మలసందుల నుంచి పెద్ద 
ధ్వనులు వచ్చాయి. వారింటివద్ద [కైస్టమస్‌ పండుగ, 
నిజమే. డేవిడ్‌యుక్క మేజోడులో రెండు అరటి 
పండ్లు, ఒక నారింజవండు, ఒక బెల్లంముక్క 
ఉన్నాయి. రెండవదానిలో రకరకాల గాజులున్నాయి. 
(కిస్టమస్‌ పండుగ ఉన్నదని తెలిసినప్పటి నుంచీ ఏటి 
కోసమే డేవిడ్‌ ఎదురు చూస్తున్నాడు. 

'పొయ్యిలో నిప్పువేసిన తరువాత డేవిడ్‌ ఆవుకి, 
కోడి పిల్లలకు మేత వేయటానికి బైటకు వెళ్ళాడు. 
ఈ వేళ (కిస్టమస్‌ పండుగ కనుక అతడు శీఘ్రంగానే 
మేపుతున్నాడు. అవ్వ లేచి, దుస్తులు ధరించే వరకు 
ఆమె కవకాశం ఇవ్వాలని అతని ఆశ. 

“మేతవేసి వచ్చేసరికి ఆ శీతాకాలపు గాలికి డేవిడ్‌ 
మొఖం వాడిపోయినట్లుగా మారింది. అతడు ఇంట్లోకి 
ఒక' పెట్టను తీసుకువచ్చాడు. బీవర్లీ అవ్వ లేచి 


92 


దుస్తులు ధరించి మంటదగ్గిర్ల కూర్చుంది. ఆమె వడిలో 


టేబుల్‌ గుడ్డ రుమాళ్ళు వున్నా యి, 
“డేవిడ్‌! చూడు. ఈ అరదమైన గుడ్డ రుమాళ్ళు 


ఎక్కడనుంచి వచ్చాయో. అని ఆశ్చర్యంగా వుంది.” 
అని ఆమె అంటుండగానే ఆమె కళ్ళవెంబడి' నీళ్ళు 
బుగ్గల పెకి కారుతున్నాయి. 
“సంచులనుంచి తయారు చేశానుఅన్నాడు డేవిడ్‌. 
“నా జీవితంలో ఇంత అందమైన వస్తువులను చూడ 
లేదు. ఈ సంచులనుండి ఇటువంటి పేబులుగుడ్డ, 
రుమాళ్ళు చేయవచ్చునని ఈ (ప్రపంచంలో ఎవరికి 


బుద్ధి పుట్టింది అని చెప్పింది అవ్వ. 
“కిస్టమస్‌నాడు చిన్న వీల ల్లలుబొమ్మలతో ఆడుకున్న 


ట్లుగా అవ్వఆపేబులుగుడ్డను, రుమాళ్ళను ముద్దాడింది. 
“డవిడ్‌ | ఆ పెక్లైలో ఏమి వుంది? ఆకూతను 
బట్టి అది పందికాదు గదా 1!) అని అవ్వ ఆడిగింది. ' 
“అదే అవ్వా! అది బైర్లుదంపతులు మనకు [కిస్టమస్‌ 
కానుకగా ఇచ్చినది. వారి ఆడపంది పదిహేను పిల్లలు 
పెట్టింది. అది పోషించగల వానికంటె ఒకటి ఎక్కువగా 
వుంది. అందుచేత పొట్టి పందిని మనకు ఆమె [కిస్టమస్‌ 


కానుకగా ఇచ్చింది ' 
“ఓహో! అది చాలా పసందు డేవిడ్‌ | అని పెట్టె 


లోని చిన్న తెల్ల పందిని చూస్తూ “పొట్టి వందులు 


93 


మరిచి పిల్లి లను పెడతోయ్‌; నీ బహుమతులను చూను 
కున్న తరువాత దాన్నీ మేపుదాం. అక్కడికి, వెళ్ళి 
అక్కడ వంట శకేబిలు పైన చూడు" అని ఆవ్వచెప్పింది. 

డేవిడ్‌ పందివున్న పెబైను నేలపై ఉంచుతూ *ఓ, 
అవ్వా 1 అని విలిచాడు, 

“ఇది వాచీ కాదా, అవ్వా తిన్నాడు, 

“జాను. అది మీ తాత బీవర్లీ వాచి. అ బంగారు 
వాచీని అతడు నీ కివ్వాలని అనుకోడం నాకు తెలుసు.” 
అని చెప్పింది అవ్వ. 

డేవిడ్‌ ఆ వాచీని తీసుకుని జాగత్తగా ఇటు నటు 
చూస్తున్నాడు. అప్పుడతడు ఒక కొ త్రజత ఫంట్లాలు 
తీశాడు. 

“ఈ పట్లాంలు, ఆదివారానికి డేవిడ్‌ !' అంది అవ్వ. 

డేవిడ్‌ ఆశ్చర్యంతో మాట్లాడలేక పోయాడు. కళ్ళ 
నుంచి నీళ్లు వచ్చినంతగా అతడు ఆనందించాడు. 

“నీలాంటి కుమారుడున్నందుకు నే నెంతో గర్విస్తు 
న్నాను. నాజీవితంలో ఇదే గర్వించవలసిన సమయం. 
నాకిది వరకెన్న డూ తెలీనిసౌఖ్యమును, సరిరం 
కలిగించావు అని ఆమె చెప్పింది. 

, అప్పుడు బీవర్లీ అవ్వ డేవిడ్‌ దగ్గిరకునడిచివెళ్ళింది. 

“నీవు వంగో, నాయనా! నిన్ను కౌగిలించుకుని 
ముద్దు. వెట్టుకోవాలి. ఇప్పుడు నీవు నా కంటె పొడ 


94 


వుగా వున్నావు, ఈ లోయలో పెరిగిన వారందరి కంచె 
నీవు బుద్ధి మంతుడవు.” అనిచెప్పింది అవ్వ. 

అవ్వ, డేవిడ్‌, ఈ [కిస్టమస్‌ పండుగ రోజున ఒకరి 
నొకరు చూసుకున్నప్పుడు అవ్య కళ్ళలో ఒక కొత్త 
కాంతి ప్రకాశించింది. డేవిడ్‌ కళ్ళలో కూడా అటు 
వంటి కాంతే (ప్రకాశించి వుంటుంది కదూ! వారిరువురి 
ఆనందానికి ఆంతమే లేదు. 


Printed at : 
KRANTI PRESS, 
12, Francis J oseph Street, 
G. T, MaDxias-1, 


విజయా పదిషర్సు వారి 


య 
ఇతర గంధములు : 
1, గైనా యువతి 
/ సాంఘీక నపల) 
పృ, "జెనిన్‌ చీవితగాధ 
స, నల సింవాం 
Cn 
2 (కమ్వుతేకెగ.) 
. గంధములను అమ్ముటకు 
{ 
ఒకివద్డంటు కాప లెను, 
శ కర 
వెంటనే (వాయండి, 
si 1 # 
“విజయా పది షర్సు 
భ్‌ క్‌ 
మలాపషాగు 
నా 


మదా సు, 


1[/[167” 


